రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ 


తిలివెలుగంలు 


రచనఃపులుసు గోపిరెడ్డి 


నవయుగ భారతి 


హైదరాబాద్‌ 


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘు 
త"లివలుగుంలు 


ప్రథమ ముద్రణ 

బహుధాన్య వూర్షశిర కృష్ణ చతుర్దశి 
వూస శివరాత్రి 

17 డిశంబర్‌ 1998 


(ప్రచురణ 
నవయుగ భారతి ప్రచురణలు 
3-4-705 /4, నారాయణ గరాడ 


"హైదరాబాద్‌ - 500 029 మ. 
న 


hom శే 


లభ | 


కంపోజింగ్‌ En 
శివా కంప్యూటర్‌ & (గ్రాఫిక్స్‌ = 
మల్కాజిగిరి, హైదరాబాద్‌. 


(పతులకు 
సాహిత్యనికే తన్‌, కేశవనిలయుం 
బర్కత్‌పుర, హైదరాబాద్‌ - 27 


సాహిత్యనికేతన్‌ 
ఏలూరు రోడ్‌ విజయవాడ - 2 


తెల రతా 25/- 


వత — J 3 u | 


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రారంభించిన కొద్ది సంవత్సరాలలోనే / 
దేశవుంంతటా వ్యాప్తిచెంది, జాతీయువాదుల అబభివూనాన్ని 
సంపాదించుకోవటానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రముఖమైన 
కారణం ఆ సంస్టకున్న దేవ దుర్లభ కార్యకర్తల గణం. ఆ కార్యకర్తలను 
తీర్చిదిద్దటానికి అహరమమూ శ్రమించిన, వ్యక్తి నిర్మాణమనే మహాకార్యం 
కోసం తమ రక్తాన్ని స్వేద బిందువులుగా మారేటట్టు, తమ వ్యక్తిగత జీవనం 
గురించి ఆలోచించకుండా కర్మయోగాన్ని సాధన చేసిన మహానుభావులే 
కారణ౦. అటువంటి వారి జీవిత చరిత్రలు కార్యకర్తలకు (ప్రేరణ నిస్తాయి. 
ఇదివరలో కొందరి జీవిత చరిత్రలు పాఠకులకు అందించాం. యిప్పుడు 
శ్రీ బాపూరావ్‌జీ మోఘే, (శ్రీ ఆబాజబీథట్టే జీవిత చరిత్రలను పాఠకులకు 
అందించాలనెడి కోరికను (శ్రీ, పులుసు గోపిరెడ్డి గారి ముందు వెలిబుచ్చగానే 
ఆయన (శ్రమకోర్ఫి మాకు వ్రాసి యిచ్చారు. 

(శీ, బాపూరావ్‌జీ ఆంధ్ర ప్రాంత ప్రచారక్‌గా పనిచేయటంత్‌ ఆంధ్ర 
ప్రాంత స్వయంసేవకుల హృదయాలను చూరగొన్న మహానుభావులు. (శ్రీ) 
ఆబాజీ ప.పూ. (శ్రీ గురూజీ వెంట ప.పూ. (క్రీ) బాలాసాహెబ్‌జీ వెంట 
పర్యటనలలో ఉండేవారు. అందువలన ఆయునకూడ ఆం(ధ (ప్రాంత 
స్వయంసేవకుల మనస్సులలో చెరగని ముద్ర వేసినవారే. వీరిరువురి జీవిత 
చరిత్రలను పుస్తకరూపంలో పాఠకుల కరకమలాల యందుంచటానికి మాకు 
సహకరించిన (క్రీ, పులుసు గోపిరెడ్డి గారికి మా కృతజ్ఞతా పూర్వక వందనాలు. 

. మరెన్నో విధాలుగా తోడ్పడిన వారందరికీ మా కృతజ్ఞతలు. 





ప్రకాశకులు 
బహుధాన్య మార్గశిర కృ. చతుర్రశి 
మాస శివరాత్రి 
17 డిసెంబరు 1998 
హాదరాబాదు. 


వతురిదంఎవరాటుే 


(శ్రీ బాపూరావ్‌ మోఘే 1946 డిసెంబరులో ఆం(ధ (ప్రాంతానికి 
(ప్రచారక్‌గా వచ్చారు. దాదాపుగా అప్పటినుంచి వారితో నాకు పరిచయం. నన్ను 
స్వయంసేవక్‌గా, వక్తగా, రచయితగా తీర్చిదిద్దింది వారే. నాకే కాదు, ఈ 
(ప్రాంతంలో ఎందరికో ఆయనే ప్రేరణను అందించారు. సంఘ కార్య 
విస్తరణకు, సంఘకార్య సమర్ధ నిర్వహణకు వారిదే వ్యూహ రచన. తెలుగు 
వారపత్రిక, జాగృతి ప్రారంభానికీ వారిదే ప్రేరణ. అయినా ఆయనకంటూ 
కోర్కెలు లేవు. మమకారాలు లేవు. ఆయన వీతసంగుడు. 

(శ్రీ ఆబాజీ థట్టే 1945 నుంచీ సర్‌సంఘ్‌వాలక్‌కు సహాయకులుగా 
దేశమంతటా పర్యటించారు. అయినా ఎప్పుడూ వేదిక లెక్కలేదు. దండలు 
వేయించుకోలేదు. ఎందరికో మార్గదర్శనం చేశారు. ఎన్నో సంస్థలను 
సద్వివుర్శతో ముందుకు నడిపించారు. అయితే తన వ్యక్తిత్వాన్ని 
పెంచుకోవాలని ఆయన ఆలోచించలేదు. (శ్రీ గురూజీ మాటల్లో 
చెప్పాలంటే ఆయనొక ఆత్మవిలోపి. (శ్రీ, గురూజీ స్వయం సేవకులందరూ 
అలా కావాలని అంటుండేవారు. (శ్రీ) గురూజీతో 28 సంవత్సరాలు 
గడపటంతో వారి ఆలోచనలను పుణికి పుచ్చుకున్నారేమో అన్నట్లుగా వీరు 
ఆత్మ విలోపిగా మారారు. 

Uy బాపూరావ్‌ జీ, శ ఆబాజీలు యిద్దరరా నా జీవితాన్ని 
పభావితం చేసినవారే. యిప్పుడు వారిద్దరి జీవిత చరిత్రలు వ్రాయటానికి 

వకాశమిచ్చిన నవయుగభారతి వారికి, రచనలో తోడ్చడిన వారికి నా 
న్యవాదాలు. 


“ ఏితసంగుడు” 
బాపూరావ మోఘే 


వ్రందులో 
చైతన్య ప్రభ 
అడుగులో అడుగేద్దాం 
నిష్క్రమణ 
అనుబంధం - 1 
అనుబంధం - Il 
అనుబంధం - Il 


నివాళి 


| “నన్ను నంఘ శాఖకు రప్పుంచిన మవానీయుడు 


(శీ/ బావ్రూరాబ్‌ మోఘి”” 


- బ్రా రాజోంద్ర నీంవాబీ 
(వూజ్బ రజ్ఞాభయ్యో) 


“నాకుగాని అవకాశం చిక్కితే బావ్రారావబీని 
న్తతం(త్ర భారత ద్రభుతంలో ప్లానింగ్‌ 
మిన్నిష్తరుగా నియమిన్తాను ల 


ప్త TT భావ్‌రావ్‌ దేనరస్‌ | 





చైతన్య ప్రభ 
కాంతి (ప్రభావం 


అటవి సంపదకు, ఖనిజసంపదకు నిలయమైన వుధ్య (ప్రదేశ్‌ 
మేధాసంపదకు, వీరగాధలకు కూడ నెలవే. నర్మదా నది జలాలతో పునీతమైన 
దివ్య భోరామి ఇది. శుక దేవుని శిష్యుడైన గౌడపాదాచార్యుల వర్ద 
మహాభాష్యం, వేదాంతం నేర్చుకొన్న గోవిందపాదాచార్యుల ఆశ్రమం నర్మద 
ఒడ్డునగల అవురకాంతంలోనే ఉంది. జగద్గురు శంకరాచార్యులు ఈ 
గోవిందపాదాచార్యులు వద్దనే వేదాంత మభ్యసించి దేశమంతటా జ్ఞానదీవం 
వెలిగించి దిగ్జిగంతాలు వెలుగుతో ముంచెత్తాడు. ఆ వెలుగులు (ప్రసరించిన 
“భాను పురం” పట్టణంలో మధుసూధన వామన మోఘే( బాపూరావ్‌జీ) 
జన్మించారు. (ఇది మందసోర్‌ జిల్లాలో ఉంది). తండ్రి పేరు (శ్రీవామన్‌ 
పాండురంగ మోహఘే, తల్లి పేరు అన్నపూర్ణ. ఉద్యోగరీత్యా శ్రీ) వామన్‌ పాండు 
రంగ వెళ్ళ శందోర్‌ నంచి భాను పురాకు లావడఠ జరి గిందిాఈః 
దంవతులకు నల్గురు మొగపిల్లలు. వీరిలో పెద్దవాడైన (శ్రీ మోరేశ్వర్‌ వామన 
మోఫఘ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్షర్‌గా పనిచేసి పదవీ విరమణానంతరం 
ఇందోర్‌లోని తమ స్వంత గృహంలోనే ఉంటున్నారు. రెండవవారు (క్రీ 
మనోహర్‌ వామన మోఘే. వీరు 1942 నుంచి 1990 వరకు (ప్రచారక్‌గా 
పని చేశారు. ఆ తర్వాత, కొంతకాలం గృహస్తు (ప్రచారక్‌గా ఉన్నారు. 
ఇందోర్‌, ఉజ్జయిని మొదలగు (ప్రాంతాలలో పనిచేశారు. మొదటి నిషేధ 
సమయంలో వీరు మధ్య భారత (ప్రచారక్‌. వీరు ఇప్పుడు ఇందోర్‌లోనే 
ఉన్నారు. మూడవవారు (శ్రీ) బాపూరావ్‌జీ మోఘే. నాల్గవ వారు (క్రీ 
మార్కండ్‌ తలు రర యర యురి: పి రస్‌ రరడవ్‌ (పపంచయుద్ద 


కాలంలో డాక్షరుగా సైన్యంలో పని చేశారు. వీరిది సంపన్న కుటుంబం. 


7 


శ్రీ బాపూరావ్‌జీ 1927లో మె(టిక్‌ పరీక్ష ప్యాసయ్యారు. ఆ 
తర్వాత కొంతకాలం ఊరికే ఉన్నారు. ఆ పిమ్మట (శ్రీ బారి విష్ణు వాకణ్‌కర్‌ 
వెళ్ళి అక్కడనే ఇంటర్మీడియేట్‌, బి యస్‌, సి పరిక్షలు 
| తర్వాత కొంత కాలానిః లక్నోలో యం. యస్‌. సిలో చేరి 
1937-38లో యం. యస్‌.సి ప్యాసయ్యారు. లక్నోలో చదువుకొనేప్పుడే 
ముంసేవక్‌ అయ్యారు. భావ్‌రావ్‌జీకి అత్యంత సన్నిహితులైనారు. 
వారి !పేరణతోనే ప్రచారక్‌ అయ్యారు. వారెన్నడూ కుటుంబ విషయాలు 
లక్షి ంచుకోలేదు. (ప్రచారక్‌ అయ్యాక రాకపోకలు కూడా తగ్గాయి. ఇరటోర్‌' 
వెళ్ళి కుటుంబ సభ్యులను చూచిరావడం బహుతక్కువైంది. వారిని ఇంట్లో 
అందరూ ముద్దుగా బాపూరావ్‌ అని పిలిచేవారు. బయట కూడా అదే 
అలవాటు అయింది. అందరికీ వారు బాపూరావ్‌జీగానే సుపరిచితులైనారు. 
మొడబేనుండి వారికి పెద్దవాళ్ళతో సహచర్యం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. 
తమ పరిచయంలోకి వచ్చిన వ్యక్తులు ఎంతగొప్ప వారైనా అతి సన్నిహితంగా 
వెళ్ళి వారి గుమాభిమానాలు చూరగొనే చొరవ ఫ పుష్కలంగా ఉండేది. ఆనాడు 


అఖిల భారతీయ నాయకులుగా ప్రసిద్ది చెందిన ఆచార్య కృపలానీ, (శ్రీమతి 
సుచేతా కృపలానీలకు వారు చాలా సన్నిహితులు. అలాగే బెనారస్‌ హిందూ 


కుల్చెన (శ్రీ వుదనవోహన వూలవ్యాగారి 


ty 
య 
bn 
లై 
న్‌ 
ti 
(| 
[ 
G 
ఆ 
ft 


సుమాభిమానాలు కూడా పొందారు. బాల్యం నుండి హాకీ ఆట అంటే వారికి 
ఎంతో ఇవ్వం. అలాగే ఇం డోర్‌ గేమ్సులో కేరమ్స్‌ వారి అభిమాన (క్రీడ. మొదటి 
శా తమైన సభావం. మనిష ముఖవర్చస్సు కూడ అందుకు 
చెగినళ్హై ఉండేది. వార వమూర్తివుత్తాన్ని వర్ణిస్తూ శ్రీ ఓగేటి అచ్యుత 
వామశా శ్రైగారు ఇలా అంటారు- “శ బాపూరావ్‌జీ దూరం నుండి చూసే 

He ల దగ్గరికి వళ్ళి మాట్లాడటం మొదలు పెడితే 


ణి 


గంగానదివలె పవిత్రంగాను కనిపించేవారు. చొరవ తీసుకొని సమీపిస్తే (ప్రతి 
సమస్యకు అతి సరళంగా ఆచరణ సాధ్వంగా పరిమ్మారం సూచించేవారు. 
(ప్రశాంత రమణీ రుతగ, మృదులంగా మాట్లాడేవారు. (ప్రతిరోజు తవు 
బట్టలు తామే ఉతుక్కొని ధరించేవారు. పదార్వన్నె పసిడి మేనికాంతి, 
సమచతు [న్రాకృతిగా కనిపిస్తున్నట్టున్న సుప్రభాత సుందర శత పత్రం వంటి 
ముఖబింబం,కాటుక కన్నులా అన్నట్టున్న ఆకర్షణీ యములైన నేత్రాం 
చలములు, అంత వత్తుగాను, అంత పల్చగాను కాకుండా మధ్యస్టంగా ఉన్న 
నల్లని క్రాపింగు, ఒంటి పెటగాగాక , రెండుపేటలుగా ఉన్నవో అన్నట్టు కాన్సించే 
తెల్సని అందమైన పలువరుస, కుదిమట్టుంగాను, పాట్టిగాను ఉన్న విగ్రహం. 
ఇదీ వారి మూర్తిమత్త్వము.! 


1937లో (శ్రీ భావ్‌రావ్‌ దేవరస్‌ లక్నో చేరారు. ఆ సమయంలొ నే 
శ్రీ బాపూరావ్‌జీ మోఘే ఇందోర్‌ నుండి యం. యస్‌.సి చదువుకొనేందుకు 
లక్నో వచ్చారు. భావ్‌రావ్‌జీ, డాక్షర్టీ వలన (పీరితులై చదువు ఒక మిషగా 
పెట్టుకొని సంఘ కార్యం నిమిత్తమే లక్నో చేరిన వ్యక్తి. బాపూరావ్‌జీ మొదటి 
నుండి అధ్యయనశీలి కావడం చేత ఆనాడు దేశంలోని రాజకీయాలు క్షుఖ్నంగా 
పరిశీలించి హిందూ జాగరణ అవసరాన్ని గుర్తించి ఆ పని ఆర్‌. యస్‌. యస్‌ 
కు మా(త్రమే సాధ్యమవుతుందన్న విశ్వాసంతో సంఘానికి దగ్గరైన వ్యక్తి. 
ఆనాడు రాజకీయాలు పరిశీలించిన ఏ వ్యక్తికైనా రాబోయే రోజుల్స్‌ ముస్లిం 
సమాజం వల్ల ముంచుకురానున్న ముప్పు ఎంత తీవ్రమైనదో ఇట్టే అర్హం 
అయిపోతుంది. 1937 ఎన్నికలలో ముం లీగుకు శృంగభంగం అయింది. 
జిన్నా తన ఆలోచనా సరళిని పూర్తిగా మార్చుకొన్నాడు. అంతకు ముందు 
కేంద్రశాసన సభలో “నేను ముమ్మాటికి జాతీయవాదిని' అని ఎలుగెత్తిచాటిన 
వ్యక్త సైటు ఫిరాయించి, “శతాబ్దం (క్రిందట తాలి హిందువు ఇస్తాంల్‌ నికి 


9 


మారిన రొజున పాకిస్తాన్‌ జన్మించింది అంటూ గళమెత్తాడు. అంతకు 
ముందు వుతరాజకీయాలంటచేనే ఏవగించుకొంటూ వుసీదు సభలలో 
పాల్గొనడానికి ఇచ్చగించని వ్యక్తి మసీదులకు వెళ్ళి ఖుత్‌బా వినడం మొదలు 
పెట్టాడు. నిరక్షరాస్యుల సాంగత్యమంటేనే ఇచ్చగించని వ్యక్తి మేధావి వర్గాన్ని 
విడిచి వుతాంధతగల నిర క్షరాస్యులకు. సన్నిహితుడ యర్యాడు. 
' జిన్నాభాంలా' కాస్తా'క్వాయిద్‌- ఏ- ఆజమ్‌' అయిపోయాడు. కాంగ్రెస్‌ 
బలహీనతను గుర్తించి రోజుకో డిమాండు పెంచుతూ వారి మెడలు వంచి 
ఒపుంచడం ప్రారంభించాడు. ఇటు: హొందరూ సవౌూజం ప్టతి చూస్తే 
అనైక్యతతో క్రమశిక్షణ అనేది మచ్చుకు కూడా లేక ఎవరిదారి వారిది అన్న 
రీతిలో సాగుతున్నది. ఆ పరిస్థితిలో హిందువులలో సంఘటన నిర్మాణం 
చేయడం అంటే సులువైన విషయుంకాదని పూర్తిగా అరం చేసుకొనే 
బాపూరావ్‌జీ సంఘకార్యం చేపట్టారు. 

భావ్‌రావ్‌జీ సహచరుడుగా సంఘశాఖలు స్ట్రాపించే ప్రయత్నంలో ఎన్నో 
కస్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. సంఘకార్యం వ్యవస్థితరూపంలో (ప్రారంభం 
కానప్పటేకి వ్యక్తులను కలుసుకొని వారిని సంఘభావాలకు అనుకూలంగా 
వూర్చేప్రయుత్నంలో ఎంతగానో తిరగవలసి వచ్చేది. అదనంగా 
ఖర్ఫ్యులవుతుండేవి. ఆ ఖర్చుల మేరకైనా ఏదో విధంగా సంపాదించుకోవాలి. 
అందుక ని బాపూరావ్‌ జీ, భోవ్‌రావ జీ ఇద్దరరా ఆ్య్యూషన వె ప్వాలని 
నిర్ణయించుకొన్నారు. వీరివద్ద మెట్రిక్యులేషన్‌ చదవడానికి ఇద్దరు విద్యార్దులు 
చేరారు. పేరుకు ఇద్దరు ట్యూషన్‌ చెపుతున్నారన్న మాటేగాని భావ్‌రావ్‌జీ 
ఎప్పుడూ వారిని కలవాలని, వీరిని కలవాలని బయటికి పోతుండేవారు. 
ట్యూషన్‌ చెప్పే భారం మొత్తం బాపూరావ్‌జీ పైనే పడేది. మధ్యమధ్యలో 
భావ్‌రావ్‌జీ కానూూర్‌ కూడా పోయి వస్తుండేవారు. ఈ టూ్యూషన్ల మీద వారికి 


10 


నెలకు 20,21 రూపాయలు లభించేవి. స్వల్పమొత్తమైనా ఈ ఆదాయాన్ని 
భద్రంగా ఖర్చు పెడుతూ సంఘ కార్యం కొనసాగిస్తూ ఉండేవారు. 


ఒక ప్రక్కన ఖర్చులు వెళ్ళదీసుకోవడం ఎలాగా అని వెదుక్కోవడం, 
రెండో(ప్రక్కన శాఖలు (ప్రారంభించాలనే ప్రయత్నం సఫలం కావడం లేదు 
ఏమ. చ తతా లి అని ఆతోతిరచడర= ఆఠడక అంశాలు వెద తనం 
తొలిచేస్తుండేవి. శాఖ స్టాపించకుండా డాక్షర్టికి మొఖం చూపించకూడదనేది 
భావ్‌రావ్‌జీ దృఢనిర్ణయం. అయితే ఎంత ప్రయత్నించినా క్రమబద్దంగా 
శాఖకు రావడానికి ఎవరూ సిద్దపడటం లేదు. పెద్దపెద్దవాళ్ల దగ్గరకు వెళ్ళి 
చేసిన అభ్యర్థనలు వ్యర్షమైనాయి. ఫలితం చేతికందని శ్రమతో ఒక సంవత్సరం 
వృధా అయింది అను కొన్నారు భావ్‌రావ్‌జీ. అది పనికాదనుకొని ఆర్యవిర్‌దళ్‌ 
యువకుల కార్యక్రమాలకు వెళుతూ వారిని పరిచయం చేసుకొన్నారు. ఆ 
పరిచయ (ప్రభావంచేత (శ్రీ) దీపనారాయణ్‌ అనే యువకుడు నాగపూర్‌ 
శికావర్గకు వెళ్ళడానికి అంగీకరించాడు. శిక్షావర్గపూర్తి చేసుకొని వస్తే అక్కడ 
పొందిన శిక్షణ ఫలితంగా సంఘ శాఖ స్టాపనకు అతడు ఎంతగానో 
తొడ్పడతాడనే విశ్వాసంతోనే భావ్‌రావ్‌జీ అతడిని శిక్షావర్గకు పంపించారు. 
ఆయన విశ్వాసం వమ్ము కాలేదు. శిక్షావర్షనుండి తిరిగి వచ్చిన దీపనారాయళే 
పూర్తిగా పరివర్తన చెందాడు. ఎంతో ఉత్సాహంతో 'సంఘశాఖ 
(ప్రారంభించేందుకు నడుంకట్టాడు. ఆవిధంగా లక్నో నగరంలో తొలి 
(క్రమబద్దమైన శాఖ 1938లో (ప్రారంభించబడింది. భావ్‌రావ్‌జీకి ఎనుగం 
ఎక్కినంత బలం వచ్చింది. ఒక సంవత్సరంపాటు బాపూరావ్‌జీ, భావ్‌రావ్‌జీ 
ఇద్దరూ ఎంతటి మానసిక వత్తిడికి గురియైనారో వర్ణించడం కష్టం. పిరికి 
గుండెగల వారైతే ఎప్పుడో వారి ప్రయుత్నం విరమించుకొని ఇంటిదారి 


పట్టేవారు. కాని దీరులు అలా కాదు కదా! 


11 


ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌ ధృత్యున్నతోత్సాహులై 
(ప్రారబ్దార్లములుజ్ఞ్జగింపరు సుమీ (ప్రజ్ఞానిధుల్‌గావునన్‌ 
అనికదా కవి వాక్యం! 


దేశంలో వి చృిన్నకరశ కుల (ప్రాబల్యం పెరుగుతూపోతోంది. ఎంతటి 
త్యాగాలకైనా సిద్దపడి దేశ ఆఖండత్యాన్ని కాపాడి తీరాలనే పట్టుదల (ప్రజలలో 


కల్గించలేకపోయింది కాంగ్రెస్‌. ముస్లింలీగు తదనుయాయుల కోర్కెలన్నీ 
దేశవిభజన దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు పంజాబులో పరిస్థితి 
దినదినం కీణిసూవసోంది. అనుకోని విపత్తు ఏది సంభవించినా హిందూ 
సమాజాన్ని రక్షించే చే నాధుడు కన్పించడం లేదు. సంఘ శాఖలు ఈ 


ప్రాంతంలో బలపడితే కొద్ది మేరకు ఆత్మరక్షణ (పయత్నంలోనై నా 
తోడ్చడవచ్చుననే భావన సంఘ అధికారులలో ఉండేది. 

ఈ (ప్రాంతంలో సుశిక్షితులైన స్వయంసేవకుల సంఖ్య పెరగాలని 
డాక్షర్రీ ఎంతగానో కోరుకొన్నారు. 1938లో లాహోర్‌లో జరిగిన సంఘ 
శిక్షావర్గకు వారు స్వయంగా తరలి వెళ్ళారు. లాహోర్‌, సియాల్కోట్‌, 
యిల్‌ఖా, ముల్తాన్‌, అమృత్సర్‌ మొదలైన ప్రాంతాలనుంచి వచ్చిన 

0 వుంది స్వయుంసెవకులు శిక్షావర్గ్లలో శిక్షణ పొందారు. డాక్షర్లీ ఠా 
శిక్షావర్గకు వ. తిరిగి వస్తూ కాన్ఫూర్‌ మీదుగా కాళీ చేరారు. భావ్‌రావ్‌జీ 
(ప్రయత్న ఫలితంగా 1938లోనే కాన్ఫూర్‌లో కూడ శాఖ ప్రారంభమైంది. 
విదర్శః ae నుంచి వచ్చిన కొందరు స్వయంసేవకులు నవాబ్‌గంజ్‌లోగల 
సనాతన ధర్మకళాశాలలో చదువుతుండేవారు. వారి సహకారంతో కాన్ఫూర్‌ 
శాస్త వరికి క అయింది. లాహోరు నుండి కాశీకి తిరుగు (ప్రయాణ ౦లో 


12 


కూడా స్టేషన్‌లో డాక్షర్టీని కలుసుకోవడానికి వచ్చారు. వారితోపాటు లక్నో 
నుండి వచ్చిన బాపూరావ్‌ మోఘే కూడా ఉన్నారు. ఆ రోజుల్లో నాగపూర్‌లో 
నీవశించిన సంఘ కార్యకర్తలకు అనునిత్యం డాక్టర్ల దర్శన భాగ్యం లభించేది. 
కాని ఇతర (ప్రాంతాల వారికి అది అరుదైన అవకాశం కదా! బ"'ఫూరార్‌జీ 
స్వప్టలం ఇండోర్‌ కావడంచేత నాగపూర్‌తోటి సాన్నిహిత్యం తక్కువ. కాబల్టు 
డాక్షర్లీ సన్నిధిలో ఉండే అవకాశం వారికి లేదు. అందుచేత పనిగట్టుకొని 
డాక్షన్హీ దర్శనార్హమై వారు కాన్ఫూర్‌ వచ్చారు. కాన్ఫూర్‌ స్వయంసేవకులకు 
డాక్షద్టిని కలుసుక్‌"ని మాట్లాడే అదృష్టం అభించింది. వారిదర్శన భాగ్యంచేత 
స్వయంసేవకులలో ఒక నూతనోత్తేజం కలిందనే చెప్పువచ్చు. ఆ తర్వాత 
(కానూరి శాఖ బాగా బలపడింది. వదువుకొనేందుకని కాన్ఫూర్‌ వచ్చిన 
దీనదయాళ్‌జీ కూడ సంఘ సంపర్కంలోకి వచ్చారు. 


లక్నోలోను, కాన్ఫూర్‌లోను సంఘశాఖలు వ్యవస్టితమయేేవరకు 

తావు ఎలాంటి ఒడుదుడుకులు తట్టుకొన్నదీ, ఎంతటి కష్టాలు 

ఎదుర్కొన్నది ఒక సందర్భంలో బాపూరావ్‌జీయే స్వయంగా చెప్పారు-'' 

నా యం.యస్‌.సి చదువు పూర్తి అయింది. అప్పుడే భావ్‌రావ్‌జీ కూడా 

బి.కాం, యల్‌.యల్‌. బి గోల్టుమెడల్‌తో కృతార్జులై చదువుకు స్వస్తి చెప్పారు. 
ఇద్రరం మా సంపూర్ణ సమయం సంఘ కార్యంల్‌ నే వెచ్చించాలనే నిర్ణయానికి 
వచ్చాం. నిర్లయం వుంచిదెగాని గడిచేదెట్లా? అంతవరకు చదువులు 
సాగిస్తున్నామన్న కారణం ఒకటి ఉంది. కాబట్టి ఇంటి నుండి డబ్బు పంపిస్తూ 
వచ్చారు. చదువు పూర్తి అయిందని తెలిసిన వెంటనే ఇంటికి తిరిగి రమ్మని 
వత్తిడి చేయడం (ప్రారంభించారు. మేము ఇంటికి తిరిగి వచ్చే ఆలోచనలో 
లే మన్న సంగతి తెలిసిపోయింది. ఇక మా సంగతి పట్టించుకోవడం మానేశారు. 
మా చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. ఇక లక్నోలో దినం గడవడం 
ఎలా అన్న ప్రశ్న ఎదురైంది'' 


13 


“ఇక దుకాణాల సంగతి వదిలేసి ప్రట్‌పాత్‌ల మీద తిరుగుతూ 
బూరలు అమ్ముకొనవారికి వూ సరుకు అమ్మజూపాం. మాదగ్గర వాళ్ళు 
చాలా చౌకగా అయితేనే కొనేవాళ్ళు. అలా వాళ్ళకు అమ్మడం ద్వారా రోజుకు 
అర్దరూవొయి లభించేది. ఆ అర్హరూపాయతో మేమిద్దరం ఎలాగోలా ఒక 
పూట భోజనం పూర్తి చేసేవాళ్ళం. రెండో పూట భోజనానికి స్వస్తివాచకం 
పలికాం. టిఫిన్‌లు, కాఫీల సంగతి మాట్లాడేపనేముంది! ఇలానే కొంతకాలం 
గడిచింది. నేను ఎప్పుడైనా కొంత డీలా పడితే భావ్‌రావ్‌జీ ధైర్యందెప్పేవారు. 
వారిని చూసి నేను కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకొనేవాడిని. మేము డాలీగంజ్‌లో 
నెలకు అయిదురూపాయలు కిరాయి ఇచ్చి ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. మరి 
ఆ ఇంటి అద్దె సంగతి ఏమిటి? మేము కోర్సు పూర్తి చేసిన పాత పుస్తకాలు 
బజారులో అమ్మేసి అద్దె కట్టాం. వుళ్ళీ ట్యూషన్లు ప్రారంభించాం. 
సంఘకార్యం యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాం. 1940లో లక్నో శాఖ 
మొట్టమొదటి గురుదక్షిణ కార్యక్రమం జరిగింది. మొత్తం 80 రూపాయల 
సవుర్పణ జరిగింది?” అంటూ ఆనాడు వారు ఎదుర్కొన్న కష్టాలు 
వివరించారు. 

బాపూరావ్‌జీగాని, భావ్‌రావ్‌జీగాని కల్గిన కుటుంబాల నుండి వచ్చిన 
వారే. ఇంటూ తల్లిదండ్రుల కనుసన్నలలో ఢీంటే వారికిగల విద్యార్హతలకు 
కుటుంబానికిగల పరపతి తోడైనందున బంఅది ఉద్యోగాలు సంపాదించి 
జీవితాన్ని ఎంతో సుఖమయం చేసుకొనే పని. అయితే వారు దానిలోగల 
సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నిం చేయలేదు. దేశమాత సేవతో ఎదురయ్యే 
కష్టాలలోనే ఆనందానుభూతిని పాందుతూ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని 
పురోగమించారు. కాఫీ, ఫలహారాలు లేకున్నా, భోజనం కరువైనా, కటికనేలపై 


పరుండవలసివచ్చినా, పరులు తెలినితక్కువవారని అవహేళన చేసినా- వేటినీ 


15 


లెక్కచేయక డాక్షర్దీ అడుగుజాడలలో మాతృసేవార్చనకై నడుంబిగించి 
per వే 

ధైర్యంతో ముందుకు సాగారు. ఎంతటి కష్టాలు ఎదురైనా వారి ధైర్యం 

సడలిపోలేదు. అందుకే 


కదద్దిత న్యాప ధైర్యవృత్తే ర్నశక్యతేధైర్యగుణ ః ప్రమార్తుమ్‌, 
అధో ముఖస్యాప కృతస్యవహ్నర్నాధః శిఖాయాతి కదాచిదేవ 


(ధైర్యవంతునికి ఎట్టి దుఃఖము సంభవించినను అతని ధైర్యమును 
పోగొట్టుట అసాధ్యము. అగ్నిని తల(క్రిందులుగా పెట్టేనను అగ్నిజా(ల 
ఊర్లఏముగనే [పసరించునుగాని అధోముఖముగ ప్రసరింపదు) అన్నది 
సత్యవాక్కు. 

బాపూరావ్‌జీ భావ్‌రావ్‌జీకి అన్నివిధాలుగా చేదోడు, వాదోడుగా 
ఉంటూ ఉత్తరప్రదేశ్‌లో సంఘ విస్తరణ కు తోడ్పడ్డారు. వారు (ప్రచారక్‌గా 
అనేక ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. అలహాబాద్‌లో (ప్రచారక్‌గా 
పనిచేస్తున్న తరుణంలో (ప్రా.రాజేం[ద్ర సింహజిీని(రజ్ఞూభయ్యా) సంఘ 
పరిచయంలోకి తెచ్చినది బాపూరావ్‌జీయే. ఒక సందర్భంలో పూజ్య 
రజ్ఞాభయ్యా ఈ విషయం స్వయంగా తెలియజేశారు. మేధావి వర్గాన్ని సంఘ 
పరిచయంలోకి తెచ్చి వారిని స్తయంసేవకులుగా చేసే కృషిలో బాపూరావ్‌జీ 


వ! 


ఆఅమూఘమైన ఫలితాలు సాధించారు. ఎంతో చొరవగా అశ్యఎద్యా€ అయాలలో 


a 
శ్రీ 
వ 
6౫ 
అ) 


ను, లాయర్లతోన ను, డాక్టర్లతోను పరిచయాలు ఏర్పరచుకొని 
సైద్దాంతిక విలువలను ఎరుకపరచి వారిని ఒప్పించి సంఘ ఘస్టాన్‌కు వచ్చేట్టు 
చేసివారు. 1940-46 మ మధ్యకాలంలో ఉత్తర (ప్రదేశ్‌లో సంఘశాఖలు దినదిన 


16 


tb 


'ప్రవర్షమానంగా పెరిగాయి. పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ, (శ్రీ నానా 


డా 


దేశ్‌ముఖ్‌, పూజ్యర జూ భయ్యా, (జ్ర అనంతరావ్‌ గోఖలే , స్వ. రాంనరేష్‌ 


సింహి(మజ్ఞూర్‌ సంఘ బడేభయ్యా) (శ్రీ మాధవరావ్‌ దేవల్‌, స్వ. మాధవ్‌జీ 


( 


దేశ్‌ముఖ్‌ మొదలుగాగల (పముఖులంతా భాన్‌రార్‌జీ మార్లదర్శనం 
దేశ్‌లో 


సంఘ పని చేపట్టిన ప్రముఖులలో (శ్రీ అటల్‌ బిహారీ వాజపేయి, (శ్రీ అశో 


a 
బాపూరావ్‌జీ సహచరులుగా పని చేసినవారే. వీరి తర్వాత ఉత్తర 


“es 


uN 


సింఘాల్‌, (శ్రీ సుందరసింగ్‌ భండారీ పేరు ప్రముఖమైనవి. వీరంతా 
బాపూరావ్‌జీతో కలిసి పనిచేసిన వారే. భావ్‌రావ్‌జీ ప్రాంత (ప్రచారక్‌ 
బాధ్యతలోను, బాపూరావ్‌జీ సహ (ప్రాంత (ప్రచారక్‌ బాధ్యతలోను ఉత్తర ప్రదేశ్‌ 
అంతటా పరమ పవిత్రమైన జాహ్నవితోపాటుగా సంఘ గంగను ప్రవహింప 
చేశారు. 

సంఘం ఉత్తర ప్రదేశ్‌లో వేళ్ళూనినట్టుగా పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాలలో 
కూడ బలం సంతరించుకొని ఉంటే భారతదేశ చరిత్ర మరోవిధంగా ఉండేది. 
1946నాటికి సంఘస్థాపన జరిగి 21 ఏళ్ళు మాత్రవే అయింది. అన్ని 
రాష్రైలలోను హిందూ సవూజాన్ని సంఘటిత పరిచి శక్తిశాలినిగా 
తయారుచేయడానికి ఈ కొద్ది సమయం సరిపోలేదు. అప్పుటికి బహు కొద్ది 
రాష్ట్రాలలో వూత్రవే సంఘం బలీయమైన సంస్థగా రూపొందింది. 
దేశవ్యాప్తంగా (ప్రజలలో విస్తరింబయున్న కాంగ్రెస్‌ పార్టీ ముఖం రాజకీయాలను 
అర్హంచేసుకోలేక (ప్రజలను తప్పుదారి పట్టించింది. కిట్‌ ఇండియా 
ఉద్యమంలో పాల్గొనకపోవడం, సుభాష్‌ చంద్రుని వెన్నుపోటు పాడవడం, 
భారతీయుల శ్రేయస్సుకు విరుద్దంగా రెండో ప్రపంచ యుద్దకాలంలో బ్రిటిష్‌ 
(ప్రభుత్వాన్ని సమర్దించడం, పాకి స్తాన ఏర్పాటుకు సుముఖత తెలపటం ద్వారా 
కమ్యూనిష్టులు దేశ |(ద్రోహులని బుజువు చేసుకొన్నారు. ఇది అదనుగా 

17 


లో 


కొని వుహ్మదాలీ జిన్నా. సుహ్రవర్షీల నాయకత్వంలో ముస్రింలు 
రెచ్చిపోయారు. ముస్లింలీగం ఆగష్టు16ను (ప్రత్యక్ష చర్యదినంగా 
వలసిందని ముస్తింలకు పెలుపునిచ్చంది. “భారతదేశంలో ముస్లింలు 
కస స సార్వభౌమాధికారంగల పాకిస్తాన్‌ ఏర్పాటుకి తప్ప 
వదిదేవితోను సంతృప్త చెందజాలరు... ఇపుడు వుబ్రంజాతి (పత్యతవ 
మ దిగే సమయం వచ్చింది?” అంటూ బాహాటంగా ముస్తంలనం 
తా, “రాజ్యాంగ పడ్రతులకు వీడ్కోలు అంటూ జిన్నా జు 
న స వ్ర విలేకరులు (ప్రశ్నిస్తూ, “రాజ్యాంగ పద్దతులకు వఏడోలు' 
త పద్దతులు అవలంబిస్తాం' అనే కదా అని అడిగినప్పుడు 

“హంస, అహింసల నైతిక సూతా కలలోకి (ప్రవే శించద లచుకోలే దు' అని 
నిష్కర్షగా చెప్పాడు. చేవ చచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలో హిందూజాతి 
సార హీనంగాను, చైతన్యరహితంగాను తయారైందని, పైశాచికంగా వారు 
జరిపెదాడులను ఎదుర్కోగల జవసత్వాలు హిందువులకు లేవని నూటికి 
నూరుపాళ్ళు నమ్మడంచేతనే అంతటి నిర్లజ్జగా (ప్రకటన చేసి మరీ (ప్రత్యక 

చర్యకు పూనుకొని స (ప్రవహింపచేశారు. 

ఈ అనుభవంతో దేశవ్యాప్తంగా హిందరాజాతిని శిఘగతిని 
me వురెన్నో అనర్జాలు జరగగలవని భావించి 
దేశంలో కూడ ఆర్‌.యస్‌.యస్‌ శాఖలను పెంచి పటిష్టం 

:౨పై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న (శ్రీ 
దు రాజ జత వాటు ఆం్యధ్రప్రాంతంపై దృష్టి కేంద్రీకరించేందుకు 
తశ బత కట్‌ రెరడవహొరరక (లూ గారావ్‌ వూును (వాంత 


పునాది ఎర్మాతలు 


1942 జూలైలో ఆం(ధ(ప్రాంతానికి (శ్రీ నరహరి బాలాజీపార్కే 
ప్రాంత (ప్రచారక్‌గా వచ్చారు. అప్పుటి వరకు విజయవాడయే కేంద్రంగా ఉండేది . 
ప్రాంతానికి. (శ్రీ) పార్కేజీ ప్రాంత కేంద్రాన్ని గుంటూరుకు మార్చారు. ఆ 
రజ ఆం(ధ [ప్రాంతానికి గుంటూరు విద్యాకేంద్రంగా ఉండేది. వివిధ 
కళాశాలలతోను, పాఠశాలలతోను చదువుకొనే విద్యార్దులతో పట్టణం అంతా 
కోలాహలంగా ఉండేది. అందుకని కేంద్రం అక్కడికి మార్చారు. కాని మళ్ళీ 
కొంతకాలానికి విజయవాడకే మారింది. 


విజయవాడ భారతదేశంలో ప్రముఖమైన రైల్వేకూడలి కావడంచేత 
ఆం(ధ్రప్రాంతానికి మహారాష్ట్ర నుండ వచ్చిన (ప్రముఖమైన (ప్రచారకులంతా 
మొట్టమొదట విజయవాడలో కాలూని పరిసరాలు అద్దం చేసుకొన్న తర్వాత 
ఇతర స్థానాలకు కదిలివెళ్ళినవారే. 

మొట్టమొదటి ఆంధ్రకు మహారాష్ట్ర నుండి ప్రచారక్‌గా వచ్చిన (శ్రీ 
యాద్వడ్కర్‌ రెండు సంవత్సరాలపాటు నిరంతరం కృషి సల్పి అయిదారు 
పట్టణాలలో శాఖలు నెలకొల్పారు. వారితోపాటు వచ్చిన (శ్రీ) దత్తాత్రేయ 
దండోపంత్‌ బంది 1940 సెప్టెంబరు మాసంలో ఆం(ధలో తొ లిశాఖ 
విజయవాడలో (ప్రారంభించారు. కొద్దికాలానికి వారికి Uy వినాయక్‌ శంకర 
ఆత్రే తోడయ్యారు. విజయవాడలో (శ్రీ ఆ(త్రేకిగల అనుబంధం గొప్పది. 
ఆ రోజుల్లో (క్రీ) చుండూరి వెంకటరెడ్డి అనే వణిక్‌ ప్రముఖుల దివ్యభవనం 

ల యం 

సందర్శించి వారి సహకారం పొందని (ప్రచారకులు లేరంటే అతిశయోక్తికాదు. 
శ్రీయుత పుట్టపర్తి (శ్రీనివాసాచారి, ముడంంబ్బె రాఘవాచారి, వెందుర్తి 
వెంకటరత్నం, దతాత్రేయులు( లాయర్‌), హోమియో డాక్షర్‌ మద్వూరి 


19 


గుంటూరు (ప్రచారక్‌గా ఉన్నారు. తెలుగువారిలో తొలిప్రచారక్‌ ఆయిన (జ్ర 
బాలకవి కుమారస్వామిగారు, (శ్రీ, చిలుకూరి సుబ్రహ్మణ్య శ్నాస్త్రీగారు, క్ర 
సోవుయ్యాగారు కూడా గుంటూరు (ప్రచారకులుగా చేశారు. (శ్రియుత 
ఏకాదండయ్య పంతులు, కొల్లిమర్ల వేంకటేశ్వర్జు, బోడిరవుణ రావు, 
సుబ్బు సింగ్‌ ఇత్యాది జే్యప్టస్వయంసేవ కుల తోడ్పాటు ఉండేది. (క్రీ) 
నారాయణ రావ్‌ భట్వాడేకర్‌ ఒంగోలు |ప్రదారక్‌గా ఉండి శాఖలు ఎంతగానో 
విస్తరింపచేశారు. 1946 అక్టోబర్‌లో ఒంగోలులోనం, ఏలూరులోను 
ఐ.టి. సి('ప్రాధమిక శిక్షావర్శ)లు పెద్ద సంఖ్యలో నిర్వహించబడ్డాయి. 
గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, బళ్ళారి, అనంతపూర్‌, హిందుపూర్‌లకు 
కలిపి ఒంగోలులో నిర్వహించబడింది. (శ్ర యున్‌.యుం. దేశపాండే 
వలుఖ్యశిక్షక్‌ గా ఉన్నారం. కృష్ణా, ఉభయుగోదావరి, విశాఖపట్నం, 
విజయనగరం, (శ్రీకాకుళం కలిపి ఏలూరులో నిర్వహించబడింది. దీనికి 
(శ్రీ పి. మహేశ్వరరావు ముఖ్యశిక్షన్‌గా ఉన్నారు. 

ఒంగోలులో సంఘ కార్యవిస్తరణక్షి (క్రీయుత చావలి 
కృష్ణమూర్తి, లక్ష్మణ రావ్‌, డా.శేషగిరి రావు, రామయ్య, చుండూరు వెంకటా ది 
ఇత్యాది జ్యేష్ట స్వయంసేవకులు బాగా తోడ్పడ్డారు. 

1943లో (శ్రీ నీలకంఠ మోరేశ్వర్‌ దేశపాండే విద్యాథ్దిగా నెల్లూరుకు 
వచ్చి (ప్రచారక్‌ బాధ్యతలు స్వీకరించారు. అంయయిదారు సంవత్సరాలవాటు 
నెల్లూరు జిల్లాలో సంఘశాఖలు చైతన్యంతో తొణి కిసలాడేట్టు చేశారు. 
ఆయన కంఠం నుండి మాట వెలువడితే అది సింహనాదం అనిపెందేది. 
పోరుకు తలపడితే వెటాడుతున్న సింహకిశోరమే అనిపించేనారు. వారి 
శిక్షణ లో హేవూహేవీలై న కార్యకర్తలు తయాలఠైనారు. (శ్రైయుత 
కాచ్చికృషమూర్తి, ఇ .సి. రామమూర్తి, .టీమారాధయ్య, పురుషోత్తమరావు, 

21 


యన్‌, రంగారావు, టి.రామమూ ర్తి, యన్‌, రామమూర్తి, పరంధామరెడ్డ, 
రావురాఘవరెడ్డ, టి. వేణుగోపాలరెడ్డి. జా. సి. రంగారెడ్డ, నర్పయ్య, 
ఎ.సి. రమణయ్య ఇత్యాది ఆణి ముత్యాలవంటి కార్యకర్తలు తయాారైనారు. 
పట్టుణ ౦లో అనుభ వజ్ఞుల్లైన బద్దలు శ) పైడా సుబ్బరావుయ్యతోడు 
జఠర నారు; 


ఏలూరులో (శ్రీ బోను వేంకటేశ్వరరావు శాఖ ప్రారంభించారు. ఆ 
తర్వాత (శ్రీపాద గజానన్‌ సహస్ర భోజిని కృషి కారణంగా శాఖలు 
విస్తరించాయి. (శ్రీయుత కేశవరావు, పరాంకుశరావు (సోదరులు), 
వడ్డమన్నాటి నర్శింహారావు, నారాయణ రావు, లక్మణ రావు, సుందరం, 
వైద్యులు రాఘవాచారి, పల్లా రాధాకృష్ణ, నర్శింహమూార్తి, బి. సూర్య 
నారాయణ ఇత్యాది స్వయంసేవకులు తోడ్పడ్డారు. 

రాయలసీమలో తొట్టతొలుత 1946లో (శ్రీ, బందిష్టే అనంతపూర్‌ 
లోను, హిందుపూర్‌లోను శాఖలు స్టాపించారు. అటుపిమ్మట గుంటూరు, 
ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడలలో కొంతకాలం పనిచేశాక 
(క్రీ వి.యల్‌. దేశ్‌ముఖ్‌ గారిని రాయలసీమ ప్రాంతానికి పంపిచడం జరిగింది. 
రాయలసీమ జిల్లాలలో ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో (శ్రీ) 
దేశముఖ్‌ ఎందరో (ప్రముఖ కార్యకర్త లను తయారు చేసుకోగలిగారు. 
శ్రీయుత రాందాస్‌ భట్‌, యుం.డి.వై.రావువూర్తి, న ంజయ్య, 


సుబ్బరత్నం, రాధాకృష్ణ విశ్వనాధయ్య, జి. పుల్లారెడ్హ డి. సూర్య ప్రకాళరెడ్డ 


(| 
G3 
t9 
()» 
eu, 
°9 గ 
eb 
(® 
UK 
rs 

( 

or 
fy 
(; 

0) 
hd? 
U3} 
ty 
(0) 
వ్‌ 


విస్తరణ కు ఎంతగానో కృషి చేశారు. (ప్రచారకులుగా వచ్చిన వారిలో జి 
వినాయక్‌ ఆత్రే,(శ నారాయణ రావు భట్వాడేకర్‌ మధుర గాయకులు. 


1948లో సంఘపైన నిషెధం విధించినప్పుడు జ్లొళ్ళలో ఉన్న 
కార్యకర్తలను “హెబియస్‌ కార్పస్‌” పిటిషన్‌ ద్వారా విడిపించడంలో శ్రీ, 
బాలకవి కుమారస్వామి, (శీ) ఆ(త్రే విశష కృష చేశారు. వుద్రాసులోని 
అడ్వకేట్‌ (శ్రీ) సంజీవ కామత్‌ సహాయంతో 150 మంది డిటెన్యూలను 
డ౪ందల చ రఘరిచారం నక ఇద్దరరా పోలీసు నిఘాను త ప్రుంచుకొని 
సంఘాభిమానుల వద్దకు నిర్విరామంగా తిరుగుతూ ఆరోజుల్లోనే 9,10 
వేలు సేకరించి ఈ పని విజయవంతంగా నిర్వహించగ లిగారు. 


1940-48 మధ్యకాలంలో ఈ కార్యకర్తలందరూ సంఘసౌధానికి 
పటిష్టమైన పునాదులు వేశారు. ఈ పునాదుల ఆధారంతో క్రొత్తగా ప్రాంత 
ప్రచారక్‌గా విచ్చేసిన (శ్ర బాపూరావ్‌ మోఘకి సౌధనిర్మాణం సులువైందనే 
చెప్పాలి. సంఘ శాఖలు (పాంతవుంతటా విస్తరిస్తూ హిందూ సమాజ 
సంఘటన ఆర్‌.యస్‌.యస్‌ ద్వారా మాత్రమే జరుగగలదు అనే విశ్వాసం 
జన సామాన్యంలో పాదుకొంటున్న సమయంలో' నిషేధం! అశనిపాతంలా 
పరిణ వించింది. ఆనాటి నెహ్రూ (ప్రభుత్వం అనుసరించిన దమన నీతికి 
కవయ్యూనిష్టుల కు[ట రాజకీయాలు తోడు కాగా సంఘం ఊహించని 
కష్టాలనేకం ఎదుర్కోవలసివచ్చింది. ఈ కష్ట సమయంలో (శ్రీ) బాపూరావ్‌జీ 
చేసిన వ్యూహరచన, చేపట్టిన కార్య(ప్రణాళిక అన్నింటికంటే మిన్నగా 
స్వయం సేవకుల అకుంఠిత దీక్ష సంఘనావను ఆ కష్టాల కడలి నుండి తీరానికి 


చేరాయి. ఆ వివరాలు సంగ్రహంగా తెలుసుకొందాం. 


23 


కష్టైలకడ లి౩ దురీత 
946 డిశంబరు నెల రెండవ శనివారం మదియు ఆదివారం--ఈ 
జుళ్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల |ప్రొాఢస్వయం సేవకుల శిబిరం 


ఫై 
య భి లో జరిగింది. ఎనిమిది వందల దాకా స్త్వయుం సవకులు 
పోల్‌ శారు యు యల్‌. యమ్‌ రస మిపనరి ్సైసూూతకుల్‌ ఇస 
ఏర్పాటు చేయబడింది. త్యాగరాజ గాన సభ ఆవరణ లో భోజన వ్యవస్థ, ప్రాంత 
ధికారుల వసతి ఏర్పాటు చేయబడింది. రెండవరోజున (ప్రాంతంలోని 
'ప్రచారకులందరి సమావేశం కూడ ఏర్పరచబడింది. ప్రాంతం మొత్తం నుండి 


స్తూ. 


36 వుంది (ప్రచారకులు హాజరైనారు. ఆ సమావేశానికి అపుటివరకు 


ఖు 
'ప్రాంత'ప్రచారక్‌గా ఉన్న (శ్ర, నరహరి బాలాజీ పార్టీజీ క్రొత్తగా ప్రాంత (ప్రచారక్‌గా 
నియమితులై వచ్చిన (శ్ర, బాపూరావ్‌జీ మోౌఘే కూడ వచ్చారు. ఈ 


సమావేశంలోనే (శ్ర, బాపూరావ్‌బీ మో (క్రొత్తగా ప్రాంతప్రచారక్‌ బాధ్యత 
క 7 ఆ ఆల 
ఆసుకొంలున్నట్నృ పరిచయం చేశారు. ఆరోజు సాయం(త్రం సార్వజని 


కేత్తువం జరిగింది. దానికి డబ్బ్యూ.బి.బి కళాశాల ప్రిన్సిపాల్‌ శ పెద్దాడ 


తావక వహించారు. విజయవాడ యస్‌. ఆద్‌. ఆర్‌. అండ్‌ 
క రర్‌గా పనిచేస్తున్న (శ్రీ) ముడుంబై రాఘవాచారి 
-సోమరాజు నగర కార్యవాహగాను, (శీ కోసూరి 
రాజు ఆగర 'ప్రచారకిగానూ పని చేస్తుండేవారు. బహిరంగ సభవేదికపై 
ఈ బాపూరావ్‌జీ- ఇద్దరూ ఆసీనులైనారు. అది మొదలుకొని 
జ ల మ ES ఆం[ధ్రప్రాంతానికి (శ్రీ) పార్టీజీ స్థానంలో ప్రాంత 


(2 4 


wea న ce స ome a 
రెండురోజుల బైఠక్‌ పూర్తి అయ్యాక బాపూరావ్‌జీ 
వరాలు. ఆయన ఆం(ధ ప్రాంతంలో అంతకు ముందు 


24 


ఎన్నడూ ఆఉండలే దక ఆం(ధ (ప్రాంతంలో తొలిసారిగా అడుగిడిన ఆ 
యువకునికి ఇక్కడి ఆహారం క్రొత్త. ఇక్కడ సాంఘిక జీవనం క్రొత్త. ఇక్కడి 
పరిసరాలు [క్ర'త్త. ఇక్కడ భాష క్రొత్త. కాని ఇక్కడ సంఘ కార్యం విస్తరింప 
చేయాలి అన్న దృఢ సంకల్పం ముందు ఈ* అవరోధాలు గాలి పింజలవలె 
తేలిపోయాయి. సంకల్పబలం ఉన్నవారు సాధించలే విదేముంది? 


ఆనాడు విజయవాడలో సంఘంలో కాస్త ప్రాఢ వయస్కులన్నవారు 
బహు కొద్ది ముంది ఉండేవారు. (శ్రీయుత జనర లక టేశ్వురరావు, 
ముడుంబై రాఘవాచార్య, లక్కరాజు నిరంజనరావు, పుట్టపర్తి ( శ్రీనివాసాచారి, 
చుండూరివెంకటరెడ్డి వారిలో పేర్కొనదగిన కొందరు జ్యేష్ట స్వయం 
సేవకులు. ఏరిని వదిలేస్తే మిగతా వారంతా బహు పిన్న వయస్కులే. 
చాలామంది పదహారేళ్ళ వయస్సులోపువారే. వీరు కార్యాలయంలో చేర 
పిచ్చాపాటి మాట్టాడుకొంటూ ఉంటే వాతావరణం అద్భుతంగా ఉండేది. 
కార్యాలయంలో బాపూరావ్‌జీ గదిలో వీరు చేరేవారు. వీళ్ళకు హిందీరాదు. 
ఇంగ్లీషు అంతంత మాత్రం. ఆయనకు తెలుగురాదు. హిందీ, ఇంగ్రీషు 
అనర్గళంగా మాట్టాడేవారు. అయినప్పటికి ఆ గదిలో సంభాషణలు 
గంటలతరబడి కొనసాగేవి. ఎంతసేపు కూరరున్నా ఇంకా కూర్చోవాలని 
పించేది. ఏళ్ళకు వచ్చిన భాషలో వీళ్ళు మాట్లాడుతుండేవారు. వీరు ఎలాంటి 
భాషలో మాట్లాడినా భావం ఆయనకు అర్దం అవుతుండేది. ఆయన ఏ 
భాషలో మూట్లాడినా భావం వీళ్ళకూ అరం అయ్యేది. కొందరిచేత 
సంఘపాటలు పాడించేవారు. నాలుకకాదు, హృదయాలు మాట్లాడుకొనే 
దృశ్యం అది. సంఘకార్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఆ 
ముచ్చట్లలో చోటు చేసుకొనేవి. అనేక జటిలమైన సనుస్వలకు సహితం ఈ 
యుచ్చట్లలో సవరాధానం లభించేది. వ్యక్తిగత ఎషయధరాలు కూడా 


25 


బాపూరావ్‌జీకి దాపరికం లేకుండా చెప్పుకొనేవారు. చదువు సంధ్యల 
విషయం, ఆరోగ్యం విషయం, ఉద్యోగాల విషయం - ఒకటేమిటి ఆయన 
దృష్టికి తీసుకురాని విషయం ఏమీ ఉండేదికాదు. సంఘ కార్యంలో రోజుకు 
8,10 గంటలు చొప్పున మునిగి పని చేస్తున్న కార్యకర్తలు సహితం ఈ 
వ పాల్గొనే అవకాశం లభిస్త వదుంలుకొనేవారం కాదు. 
బాపూరావ్‌జీతో వూట్టాడటం విజ్ఞానసంథాయకం. బాలకులలో 
బాలకుడుగా, (ప్రొడులలో (ప్రొఢుడుగా, వృద్దులలో జ్ఞాన వృద్దుడుగా 
మెలగేవారు. సంఘ చట్రంలో విధించబడిన బైఠక్‌లు జరుగుతున్నప్పుడు 
తప్పు మిగతా అన్ని సమయాలలోను ఆ గదిలో హాస్యోక్తులు, నవ్వులు, 
కేరింతలు చోటు చేసుకొంటూ ఉండేవి. ఈ వాతావరణంలోనే స్వయం 
సవకులకు అవసరమైన మార్గదర్శనం లభించేది. 


ఆర్‌.యస్‌.యస్‌ కార్యకర్తల నిర్మాణం నిరంతరం సాగే ఒక 
మహత్తరమైన (ప్రక్రియ. ఆ రోజులలో కార్యకర్తల నిర్మాణం ఒక మహాయజ్ఞంగా 
సాగేది. సంఘకార్యనిర్వహణ లో కార్యకర్తల మధ్య విభేదాలు పాడసూపినప్పుడు 
ఒక్కోసారి తీవ్రంగా ఘర్షణపడేవారు. కాని మళ్ళీ ఆ రాత్రికే ప్రచారక్‌గారు 
కాని, సీనియర్‌ కార్యకర్తలుగాని అలా ఘర్షణ పడిన కార్యకర్త ఇంటికి చేరి 
ఘర్షణకు కారణమైన కార్య(క్రమానికి సంబంధించిన వివిధ అంశాలు 
గంటలతరబడి చర్చించుకొని, తప్పుదొర్తిందని భావిస్తే ఏడ్సి,ఆ కంటి 
నీటితో కలుషితాన్ని బయటకు నెట్టి మళ్ళీ ఫ్రెష్‌గా కార్యరంగంలోనికి 
దూకేవారు. ఒక సినియర్‌ కార్యకర్తతో బాపూరావ్‌జీకి ఎదురైన సంఘటన 
నాకు బాగా గుర్తుంది. “శర్మకు నేను చేసిన అపకారం ఏమిటో నాకు అర్దంకావడం 
లేదు' అంటూ ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని బాపూరావ్‌జీ కంటుతడి 


పెట్టారు. సంఘకార్యం ఎమా(తం కుంటుపడినా హృదయం పైన ఒక 


26 


సమ్మెటపోటు పడినంతబాధ ఆయనలో వ్యక్తవుయ్యేది. ఆర్షికంగాను, 
సామాజికంగాను వెనకబడిన వర్గాలలో సంఘకార్యం విస్తరించినప్పుడే 
సమాజంలో సవుతౌల్యం కాపాడబడుతుందన్న అవగాహన ఆయనకు 
పరిపూర్ణంగా ఉండేది. ఆ గృహాలనుండి సంఘకార్యంలోనికి ఆకర్షింపబడిన 
వ్యక్తులపట్ల ఆయన ప్రత్యేక ఆదరణ చూపేవారు. 

(కిబాపూరావ్‌జీ సరిగ్గా ముప్పై ఏళ్ళ వయస్సులో ఆంధ్రకు ప్రాంత 
'ప్రచారకులుగా వచ్చారు. వారు ఆంధ్రకు వచ్చిన ఒక సంవత్సరానికే సంఘం 
మీద నిషేధం విధించబడింది. ఈ సంవత్సరంలో వారు (ప్రాంత మంతటా 
పర్యటించి ఒక అవగాహనకు రాగలిగారు. ఇక్కడ ఆంధ్ర మహారాష్ట్ర భేదాలు 
సద్దుమణగక ముందే వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన కొత్తలో 
ఈ పర్యటన చేసేప్పుడు వారిచేతిలో ఒక బెత్తం ఉండేది. “జాగ్రత్త! 
ఎటువంటి భేదాలు లేకుండా స్ఫూర్తితో సంఘకార్యం నిర్వహించండి! 
లేకపోతేనా....ఇదిగో బెత్తం!'' అని మనను హెచ్చరించడానికేమో ఆ బెత్తం 
అంటూ ఆనాటి జ్యేష్టకార్యకర్తలు సరదాగా అనుకొంటుండేవారు. ఏమైతేనేం 
ఆ సంవత్సరం అంతా వారు సుడిగాలిలా పర్యటించి ఒక నూతనోత్తేజం 
కల్షించారు. అందువల్ల సంఘశాఖలు మళ్ళీ ఊపందుకొని విపరీతంగా 
పెరిగిపోయాయి. 1947లో దేశవిభజన జరిగింది. విభజన సమయంలో 
అందుకు కారకులైన కాంగ్రౌస్‌వారు తెర మీద లేకుండా కనుమరుగైిపోయారు. 
లక్షలాది హిందువులు వర్గించరాని కడగండ్లపోలై నారు. బాందుసమాజానికి 
ఆ కష్టసమయంలో దీపశిఖలా తోడ్పాటు అందించినది సంఘమే అన్న 
విషయం దేశ (ప్రజలంతా (గ్రహించారు. అందుచేత సంఘ సిద్దాంతం ఒక్కటే 
శరణ్యం అన్న భావన (ప్రజల అంతరాంతరాలలో చోటుచేసుకొన్నది. 
తత్కారణ ౦గా సంఘశాఖలు స్వయంసేవకులతో నిండిపోతుండేవి. ఈ 


27 


దృశ్యం కమ్యూనిష్టుల కళ్ళుకుడుతుండేది. విజయవాడవంటి వం౨ఖ్య 
నగరాలలో సంఘశాఖలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందంకు 
య 'ప్రయత్నిస్తుండే వారు. వివిధవాడలలో ఖాళీగా పడిఉన్న 
ప్రలాలను పరిశుభ్రం చేసుకొని స్తయంసేవకులు అక్కడ శాఖ నిర్వహిస్తుంది 
వారు. అలా శాఖలు నిర్వహించ బడుతున్న స్థలాలలో కావాలని కాలకృత్యాలు 
తీర్చుకొంటూ గిల్లికజ్జాలు పెట్టుక్‌ నేందుకు సిద్దపడేవారు. వారు బలంగా 
ఉన్న వాడలలో ఇలాంటి నికృష్టమైన సంఘటనలు ఎన్నో జరుగుతుండేవి. 
ఆయినా స్వయంసేవకులు ధైర్యంగా తవు కార్య(క్రమాలు నిర్వహిస్తూ 
ఉండేవారు. ఒక్కోచోట కమ్యూనిష్టులు పోటీ శాఖలు పెట్టి సంఘ స్వయం 
సేవకులు ఏక్‌,దో..ఏక్‌,దో అంటూ సంచలన చేయడాన్ని అనుకరిస్తూ 
ఎడము, కుడి...ఎడమ, కుడి అంటూ కవాతులు జరుపుతుండేవారు. అయితే 
ఇలాంటి పోటీ కవాతులు మఖలో పుట్టిపుబ్బలో అంతరించిన సామెతగా 
క”ద్దిర్‌ రోజులకే అంతర్జానం అవుతుండేవి. వాళ్ళ కుళ్ళు ఆలోచనలకు 
దాహరణగా మిగిలిపోయేవి. విజయవాడ సంఘశిబిరంపైన 1948లో 
పఠిగిన దాడీకూడా ఇలాంటి ఆలోచనలో భాగమే. 


(౮/ 


fr 


నిషధ సమయంలో బాపూరావ్‌జీ నిర్వహించిన పాత్ర అమోఘమై 
రు ఎంతో స్తిమితంగా, చాకచక్యంగా వ్యూహరచన చేసుకొంటూ సంఘు 
నడిపించారు. నిషేధ సమయంలో వారిని ఆం(ధ్రప్రాంతం 
)వుని (ప్రభుత్వం ఆదేశించింది. కాని వారు (పచ్చన్నంగా 

రుగుతూ ప్రచారకులకు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తుండేవారు. వారు 
అజ్ఞాతంలో ఉండి జ. చేయాలంటే ఆనాటి పోలీసుల నిఘా 


౨(తాంగా స్త్ర 


fa 


బం చంక లూ తల 


యుక్తితో వెలగాల్సివచ్చేది. వారు 
బసచేసేటువంటి ఇళ్ళు జాగ్రత్తగా ఎంపిక చేసుకొనేవారు. ఒకసారి పోలీసు 


28 


స్టేషన్‌ ఆనుక్‌ "ని ఉన్న వీధిలో గల ఒక ఇంట్లో వారు దిగారు కద మట 
ప్రక్కనే పోలీసుస్టేషన్‌ ఉంది కదా?! అని అడిగితే “మనం కాస్త జాగ్రత్తగా 
ఉంటే ఇది సురక్షితమైన స్తానం? అన్నారు. అదీ నిజమే అనిపించింది. వారు 
విరివిగా పర్యటనలు చేస్తూ కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తున్నప్పటికి 
పోలీసులు వారి జాడ కనిపెట్టులేకపోయారు. నిషేధం ఎత్తివేయాలంటూ 
సంఘస్వయుంసేవకులు చేసిన సత్యాగ్రహాల నిర్వహణ కూడా శ్రీ 
సోముయ్యగారి తోడ్రాటుతో వారు ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. 
పోలీసుల నిఘా ఎంత తీవ్రంగా ఉన్నప్పటికి అనుకొన్నవేళకు, అనుకొన్నచోట 
స్వయుంసేవకుల దళాలు సత్యాగ్రహం చేసేవి. సత్యాగ్రహం చేసూ 
మండలాకారంలో కూర్చున్న స్వయంసేవకులపై విరుచుకుపడి లాఠీలతో 
మోదేవారు. తలకాయలు చిట్టి, చేతులుకాళ్ళు విరిగి స్తయంసేవకులు అనేక 
బాధలకు గురి అయ్యేవారు. పోలీసులు ఎంత కిరాతకంగా వ్యవహరించినప్పుటికి 
సత్యాగ్రహుల గుండె నిబ్బరం సడలిపోలేదు. బాపూరావ్‌జీ అందించిన స్పూర్తి 
అందుకు కారణం అని చెప్పాలి. నిషేధానికి వ్యతిరేకంగా సంఘం చేపట్టిన 
ఉద్యమం సఫలమైంది. ప్రభుత్వం నిషెధం ఎత్తి వేసింది. 

సంఘంపైన నిషేధం తొలగించబడింది. చెదరిపోయిన సంఘశాఖల్ని 
మళ్ళీ కుదురుపరచే బాధ్యత స్వయంసేవకులపైన పడింది. అది బాపూరావ్‌జీ 
నేతృత్వంలో దిగ్విజయంగా జరిగింది. వారి హయాంలో సంఘశాఖల 
పునరుజ్జీవనం చాలా బాగా జరిగింది. జిల్లాలు, తాలూకాలు దాటి అనేక 
గ్రామాలకు కూడ శాఖలు విస్తరించాయి. ఎందరో (క్రొత్త ప్రచారకులు, 
విస్తారకులు వచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విడివిడిగా ఓ.టి.సీ లు 
ప్రారంభమైనాయి. 1952 మే నెలలో ఆంధ్రప్రాంతం మొదటి ఓ.టి.సి 
విజయవాడలోని యస్‌. ఆర్‌. ఆర్‌ అండ్‌ సి. వి.ఆర్‌ కళాశాలలో జరిగింది. 


29 


నలుదిక్కుల నుండి జనవరి 30 సాయంత్రానికే ఆరంవేలవంంది 
స్వయంసేవకులు శిబిరస్టలానికి వచ్చిచేరారు. ఇంకో నాల్లువేలమంది ఆ 
మర్నాడు రావలసి ఉంది. మద్రాసు నుండి ప.పూ.గురూజీ కూడ 31వ 
తేదీన విజయవాడకు చేరవలసి ఉంది. అయితే 30వ తేదీనాడు గాందీజీ 
హత్య వార్త విని వారు అటు నుంది అటే నాగపూర్‌కు వెళ్ళారు. అయితే 
గాంధీజీ హత్యపట్ల హర్షోల్టాసం (ప్రకటిస్తూ గురూజీ సవుంక్షంలో 
ఆర్‌.యుక్‌. యస్‌ వారు స్వీట్టు పంచిపెట్టుకొన్నారని కాంగ్రెసువారు, 
కమ్యూనిష్టులు దుష్ప్రచారం చేశారు. 

31వ తేదీన కమ్యూనిష్టుల ఆర్‌.యస్‌.యస్‌ శిబిరం నిర్వహించ 
బడుతున్న యస్‌. ఆర్‌.ఆర్‌ కాలేజీపైన దాడి చేశారు. ఆకస్మికంగా జరిగిన 
దాడి ఇది. శిబిరంలోపల ఉన్న స్వయంసవకులకు చాలా మందికి ఈ 
విషయం తెలియదు. వారు అలాంటి సన్నివేశాన్ని ఊహించను కూడా లేదు. 
శిబిరం వెలుపల, చుట్టూ రక్షకులుగా ఉన్నది కొద్ది మంది స్వయం సేవకులే. 
అయినా ఆత్మ ఐశ్వాసం గలవారు.తాము ట్‌ తపూ) చేయనప్పుడు ఎవరికీ 
జంకవలసిన అవసరం లేదనే మనోధైర్యం వారికి ఉంది. ఆనైతిక బలం వారిని 
ముందుకు నడిపింది. అవతల కమ్యూనిష్టలు వేలసంఖ్యలోనే వచ్చారు. 
అందులోను విజయవాడ అంటే తమ కంచికోట కాబట్టి తాము ఏమి చేసినా 
చెల్టుబాటు అవుతుందనే అహంకారం ఉంది. అయితే న్యాయం వారి పక్షాన 
లేదు. కేవలం ఆర్‌. యస్‌. యస్‌ పెరిగిపోతోందన్న ఉక్రోషంతో ఒక అపవాదు 
దానిపైన రుద్ది పగతీర్చుకోవాలన్న కోర్కెతో వచ్చినవారు. ఇది అలనాటి 
కురుజ్నేత్రాన్ని జ్ఞప్తికి తెస్తున్నట్టుగా ధర్మానికి, అధర్మానికి మధ్యపోరాటం. 

అప్పుడు బాపూరావ్‌జీ మోఘే |ప్రాంత[ప్రచారక్‌గా ఉన్నారు. వారు 
శిబిరంలోనే ఉన్నారు. ఆత్మరక్షణకై పచ్చజండా ఊపారు. రక్షకులుగా ఉన్న 


31 


స్వయంసేవకులు (శ్రీయుత గోపాలరావు లోకూర్‌, యన్‌. యమ్‌. దేశపాండే, 
విజయవాడ నగర (ప్రచారక్‌ వినాయక శంకర్‌ ఆత్రి నేతృత్వంలో లాఠీలు 
తిసుకొని కమ్యూనిష్టులపైన ఎదురుదాడి సాగించారు. స్థానిక కార్యకర్త 
గోవిందరాజ లు కూడా (ప్రాణాలకు లెక్కచేయక వీరోచితంగా పోరాడాడు. 
బలంగల వీరు కొద్దిమందే అయినా దుష్ట్రబుద్దితో వచ్చిన కమ్యూనిష్టు 
రరిడగలను ను తరిమిక్‌"ట్ఞారు. 
ప.పూ. క్రీ గురూజీ పాల్గొనవలసిన శిబిరంపైన జరిగిన దాడి కాబట్టి 
ఎలునను అఖిలభారత స్తాయిలో ఆనాడం చర్చించుకోవడం 
రిగింది. ఆనాడు విజయవాడలో కమ్యూనిష్టు లకు జరిగిన పరాభవం 
oe కూడా ఈ సంఘటన (ప్రావలఖ్యం సంతరించుకొంది. 
అవసరమైనప్పుడు బాపూరావ్‌జీ మోఘే సాహసంతో కూడిన నిర్ణయాలు 
ఆసుకోగలరనేందుకు కూడా ఇది ఒక చక్కని ఉదాహరణ. 


థి 


ల 


బవాపరాయుణ త్వం 


మొదటినుండి రాయలసీమ కరువు కాటకాలకు (ప్రసిద్ది. వర్షపాతం 
లాల సౌకర్యం కూడా తకు) వే. ఆ కారణంగా వర్షాధార 
భలాముల పైన సెద్యం కొనసాగించాలి. వరుణ దేవుడు కనికరించిన సంవత్సరం 


6 
ర్‌ 
1 

a 
రని 


టలు బాగానే ఉంటాయి కాని వర్ణాలు పడకపోయినా, పడిన వర్ణాలు 
తరులానకోపడ కసోతతనో కరు సున్నాయే. రెఠడు , మూడెళ్ళు వరుసగా 

“ఎప ప్రజలు కరువు కాటకాలతో బాధలకు గురి కావలసిందే. 

విది తుంగభి '్రవంటి కొన్ని (బ్రాజొక్టుల పుణ్యమా అని పరిస్టితి కొంత 


అ ద కాద య్య షన ఎల 
ఎం వాల ఇపిలు3 అకిద ఎర్దాధారభలాముల పై సెద్యమే ఎక్కు వ. 


నెతో ఆ 


32 


వరుసగా రెండు, మూడేళ్ళు వర్షాలు సమయానికి కురవని కారణంగా 1952లో 
రాయలసీమ ప్రాంతంలో దుర్భరమైన కరువు సంభవించింది. ఆకలి చావులు 
సంభవించాయి. క్షామపీడితులైన జనులు అనేకులు రోగ గ్రస్తులై మరణించారు. 
గ్రామాలకు గ్రామాలు కరువు బాధకు తాళలేక ఖాళీ చేసి బ్రతుకు తెరువు 
వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస పోయారు. అలా ఖాళీచేసి పోయిన 
వారు పోగా మిగిలిన జనం కుద్దాధతో అలమటిస్తూ కాలం గడుపుతున్నారు. 
(ప్రభుత్వం కొద్దిపాటి సహాయం అందించకపోలేదు. కాని అది సముద్రంలో 
కాకిరె ట్టువంటి దె అంయింది. స్వచ్చంద సంస్థలు కార్యర ౦గ ౦లో దూకి 
అన్నార్తులనెంద రినో ఆదుకొన్నారు. ఈ కార్యంలో ఆర్‌. యక్‌.యస్‌ 
ముందంజలోనే ఉంది. రాయలసీమ సహాయతా సమితి ఏర్పరచి అనేక చోట్ల 
గంజి కేంద్రాలు నెలకొల్పి బాధితులకు సహాయపడ్డారు. 


బాపూరావ్‌జీ మార్షదర్శనంలో సంఘకార్యకర్తలు క్షావుపీడిత 
(ప్రాంతాలను సర్వే చేసి అందించ వలసిన సహాయానికి సంబంధించి ఒక 
అవగాహనకు వచ్చారు. (శ్రీయుత వి.యల్‌.దేశ్‌ ముఖ్‌, విశ్వనాధయ్య 
సోమయ్య, ఏ. ఇ.పురుషోత్తం, కొచ్చికృష్ణమూర్తి, యం.డి.వై, రామమూర్తి 
ఇత్యాది కార్యకర్తలతో సంప్రదించి సహాయ కార్యక్రమాలు యోజన చేశారు 
బాపూరావ్‌జీ. (క్రీ అనంతాచారి కార్యదర్శిగా “రాయలసీమ సహాయతా 
సమితి” ఎంతో చొరవగా తన కార్యక్రమాలు ముందుకు నడిపింది. అప్పటి 
ఉవన్మడీ వు(ద్రాసు రాష్ట్ర వుఖ్యవుం|(త్రిగా ఉన్న (క్రీవరాన్‌ సి. 
రాజగోపాలాచారి గారు ఈ క్షామపీడిత ప్రాంతాలు సందర్శించిన సందర్భంలో 
ఆనంతాచారితో ఇంటరూళ్యా జరిగింది. 'సహాయతా సమితి” చేస్తున్న పనుల 
వివరాలు తెలుసుకొని సి.ఆర్‌ చాలా సంతోషించారు. గంజి కేంద్రాల 
నిర్వహణ లో ఎవరెవరు ఏ ప్రాంతాలలో పని చూడాలి, ఆయా ప్రాంతాలలో 


33 


(ప్రజల సహాయ సహకారాలు సమకూర్చుకొనేందుకు ఏవిధంగా పని చేయా! 
ఇత్యాది విషయాలన్నీ బాపూరావ్‌జీ యోజన వేరకు పకద్చందీగి 
నిర్వహించబడ్డాయి. 

“రాయలసీమ సహాయతా సమితి' ఆఫీసు ఇంఛార్హిగా నేను అనేక 
సందర్భాలలో బాపూరావ్‌జీని కలుస్తుండే వాడిని.ఎంతటే క్రీష్ట పరిప్టితిలోనైనా 
సంయమనం కోల్పోకుండా నిగ్రహంతో వ్యవహరించడం ఎలాగో వారిని 
చూచే నేర్చుకోవాలి అన్పించేది. 
సంఘ సాహిత్యం 

డాక్షర్రీ కాంగ్రెస్‌ సంస్టలోను, అంతకు పూర్వం ఇంకా అనేక సంస్టలలోను 
పనిచేసి ఎంతో అనుభవం గడించారు. (ప్రసంగాలు, పూలదండలు, సన్మానాలు, 
పదవులకై ఆరాటం, కీర్తి ప్రతిష్టలనార్హించేందుకై పడే తపన- ఇవి చాలా 
సంస్థలలో తారసపడే అనుభవాలు. ఇవి చూచాక ఇలాంటి ఉద్యమాలవ్లి 
ప్రజలు ఉత్తేజితులవుతారేగాని శాశ్వత ప్రాతిపదిక మీద దేశసేవ జీవితంలో 
ఒక భాగం అని భావించి పని చేయడం జరగదని గ్రహించారు. అడపదయడప 
అక్కడొకరు ఇక్క_డొకరు ప్రాణ త్యాగాలకు సహాతం సిద్దపడి భారతమాత 
సేవలో అసువులు బాసిన మానధనులు జన్మించకపోలేదు. కాని సామాన్య 
జనావళిలో కూడ దేశసేవ అనేది ఈ సమాజంలో జన్మించిన (ప్రతి వ్యక్తి 
కర్తవ్యం, అది ఏదో ఉద్యమాలలో చేరి నాయకత్వం వహించేకొద్ది మంది 
వ్యక్తులకు పరిమితమైనదికాదు అనే భావన పాదుకొల్సే ప్రయత్నం జరగలేదు. 
ప్రతి వ్యక్తి దేశకార్యం తన కర్తవ్యం అని గుర్తించే స్టితి రావాలని అందుకు 


గ్‌ 


గ్‌ 


నిత్యసాధన అవసరమని డాక్ష వీ గుర్తించారు. అందుకే సంఘ శాఖలు పెట్టారు. 


వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలజోలికి, ప్రచారం జోలికి పోకుండా వ్యక్తి నిర్మాణానికి 


34 


దోహదపడే సంఘకార్యంపైననే దృష్టినంతా కేంద్రికరించాలన్నారు. అందుకే 
ఆ రోజుల్లో సంఘస్థాన్‌లో ఈ పాటపాడుతుండేవారు- 


“వృత్తప(త్రమే నామ్‌ ఛపేగా, పహనూగా స్వాగతసముహార్‌ 
ఛోడ్‌ చలో అబ్‌క్షుద్ర భావనా హిందు రాష్ట్రకే తారణ హార్‌! 
అనాటి స్వయంసేవకు మనోభావాలకు అద్దంపట్టే పాట చరణాలివి. 


ఈనాడు కూడా సంఘం ఆర్భాటం, అట్టహాసం లేకుండా నిశ్చలంగా 

తన పని తాను చేసుకుపోతోంది. కాని 1948లో సంఘంపైన విధించబడిన 
మొదటి సధ కాలంలోని అనుభవాలు స్వయంసేవకులలో ఆలోచనలు 
రేకెత్తింపజేశాయి. సంఘం స్థాపించినది మొదలు 1948 వరకు గడిచిన 23 
ఎళ్ళ కాలఖండంలో ఎన్నో వుంచిపనులు చేసింది. దేశవిభజన 
కాలంలోను, అంతకు ముందు, ఆతర్వాత కూడా అనితరసాధ్యమైన పనులు 
ఎన్నో చేసింది. దేశవిభజన సమయంలో తలెత్తిన హింసోన్మాదంలో లక్షలాది 
ప్రజలు ప్రాణాలు కోల్పోయారు,నోటితో ఉచ్చరించరాని అనర్జాలకు 
గంరియ్రైనారు. అసంఖ్యాకమైన (ప్రజలు నిరాశ్రయుల్లై (ప్రాణ భీతితో 
అలమటిస్తుంటే కాంగ్రాస్‌పార్తీ చేతులెత్తేసి ప్రక్కకు తప్పుకొంది. ఆ పరిస్థితిలో 
తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను రక్షించింది సంఘస్వయరసేవకులే. 
అప్పుడుగాని, ఇప్పుడుగాని ఆత్మరక్షణకై తెగించి పోరాడిన సందర్భాలున్నాయి 
గాని మత విద్వేషంతో అన్యమతస్తులపై సంఘ స్వయంసేవకులు దాడి చేసిన 
ఉదంతాలు లేవు. ఈ వాస్తవాలు సామాన్య జనులకు తెలియకుండా 
పోయాయి. ఆనాడు అధికారంలో ఉన్న నెహ్రూ సంఘాన్ని ‘కమ్యూనల్‌ 
ఆర్గనైజే పన్‌','ఫండమెంట లిఫ్టు సంస్థ', “ఫాసిస్టు పార్టీ అంటూ ముద్ర వేసి 
ప్రచారం సాగించిన కారణంగా జనసామాన్యంలో' నిజమే కామోసు!' అనే 


35 


భావన ఏర్పడింది. దీనికి దీటుగా ఈ ప్రచారాన్ని త్రిప్పిగొట్టుగల సాహిత్యంగాని, 

పత్రికలుగాని, అన్యసాధనాలుగాని సంఘం సమకూర్చుక్‌ లేదు. అది లోపంగానే 
కన్పించింది. అనవసర (ప్రచారం అక్కరలే దుగాని వాస్తవాలతో కూడిన 
అవసరమైన సమాచారం జనావళికి అందించడం అవసరం అన భాఎంచడం 


జరిగింది. 

ఆ తర్వాత (క్రవం(క్ర వుంగా దేశవ్యాప్తంగా సంఘ సాటాత్య 
ప్రచురణ , పత్రికలస్టాపన ప్రారంభమైంది. బెంగుళూరు, లక్నో, డిల్లీ 
విజయవాడ మొదలైన కేంద్రాలనుండి ముఖ్యమైన సాహిత్యం వెలువరించడం 
ఆరంభమైంది. బెంగుళూరును సంఘసాహిత్యానికి ప్రముఖ స్ట్రానంగా నిలిపి 
సిద్దాంతపరమైన సాహిత్య ్రోతస్సును ప్రవహింపజేసిన మార్గదర్శకుడు (శ్రీ) 
యాదవరావ్‌ జోషి కాగా ఆంధ్రప్రాంతంలో ఆ కృషికి నాంది పలికిన వారు 
శ్రీ; బాపూరావ్‌ మోఘే. 

బాల్యం నుండి కూడ బాపూరావ్‌జీ సాహిత్యంపట్ట మక్కువగట్లి 
ఉండేవారు. విద్యార్ధిగా ఉన్నప్పుడు, అలహాబాద్‌లో (ప్రచారక్‌గా ఉన్నప్పుడు 
కూడ మంచి పుస్తకం మార్కెట్‌లోకి వచ్చిందంటే అది ఆయన అల్మారాలో 
ఉండేది. ఆయన స్వయంగా కొనడమేకాదు ఎంతోమంది చేత కొనిపించి 
చదివించేవారు. అది వారిలోగల సహజమైన అభిరుచి. ఆం(ధ|ప్రాంతానికి 

త (ప్రచా నియుక్తులై వచ్చాక కూడ వారికి గల సాబాత్యాభిలాష 
ee _ నేన. వారితో వమాట్లడన అనేక సందర్భాలలో 
వీరసావర్శుర్‌ సాహిత్యంనుండో, వివేకానంద సాహిత్యం నుండో, అరవిందుని 
సాహిత్వంనుండో ఏదో ఒక పుస్తకం పేరు చెప్పి చదవమంటుండేవారు. ఒక 
సందర్భంలో (శ్రీ, చెంగల్వ (శ్రీరామమూర్తికి 20 పుస్తకాల లిష్టు ఒకటి వ్రాసి 
ఇచ్చి, + పుస్తకాలన్నీ ఎప్పుడోకప్పుడు తప్పక చదవాలి' అని చెప్పారు. అలా 

36 


ఎంతమందికో వారు సలహా ఇస్తుండేవారు. సంఘ సైద్దాంతిక భూమికను 
బాగా అర్హం చేసుకొని ఇతరులకు నచ్చచెప్పాలంటే మన సంస్కృతి సభ్యతలను 
లోతుగా అధ్యయనం చేసి వ్రాయబడిన పుస్తకాలు మన కార్యకర్తలు తప్పక 
చదవాలి అంటుండేవారు. అంతటి ఆభిలాష ఉన్న వారం కాబట్టా 
విజయవాడలో “సాహిత్య నికేతన్‌' పేరిట పుస్తక విక్రయశాల ప్రారంభించేట్టు 
చూశారు. డబ్బుకు ఎంతో ఇబ్బందిగా ఉండే రోజులు అవి. అయినా స 
పట్టుబట్టి 'సాహిత్యనికేతన్‌' (ప్రారంభింపజో శారు. హిందూధర్మం, భారతీయ 
సంస్కృతికి సంబంధించిన విలువైన పుస్తకాలన్నీ ఈ విక్రయశాలలో 
ఉండాలి' అన్నారు. ఆనాడు ఆయన అందించిన స్ఫూర్తితోనే ఈనాడు 
హైద్రాబాద్‌లో కూడ “సాహిత్యనికేతన్‌' ప్రారంభమై పనిచేస్తున్నది. 

సంఘ సైద్దాంతిక భూమికను, సంఘం చేపట్టి కొనసాగిస్తున్న 
నిర్మాణాత్మక కార్యక్రవూలను జనసామాన్యానికి పరిచయం చేయాలనే 
సంకల్పంతో ఒక పత్రికను ప్రారంభించాలనుకొన్నారు బాపూరావ్‌జీ. దానికి 
(ప్రయత్నాలు (ప్రారంభించారు. అంతకు ముందు 1946లోనే లక్నో నుండి 
“పాంచజన్య” హిందీ వారపత్రిక వెలువడుతోంది. ఆతర్వాత ఢిల్లీ నుండి 
'ఆర్గనైజర్‌' ఆంగ్ల వారపత్రిక ఆరంభమైంది. ఆ తర్వాత 1948లో 
బాపూరావ్‌జీ మార్గదర్శనంలో ' జాగృతి' తెలుగువారప(త్రిక ప్రారంభమైంది. 
ఈ మూడు పత్రికలు భారత్‌ (ప్రకాశన్‌ (ట్రస్టు ఆధ్వర్యంలోనే వెలువడినాయి. 
వెందటి. నెేషదకాలంలో కొంతకాలం “జాగృతి” (పచంరణ 
నిలిపివేయవలసివచ్చింది. తిరిగి 1953 అక్టోబర్‌లో విజయదశమి రోజున 
'జాగృతి' పునర్ముద్రణ (ప్రారంభం అయింది. 

జాగృతి ఆరంభ, వికాసాలు బాపూరావ్‌జీతో ఎంతగానో ముడివడి 
ఉన్నాయి. “జాగృతి” సకాలంలో (పంటు క్రవుం తప్పుకుండా 

27 


వెలువడేందుకు గాను 'భారత ము[దణాలయం' పేరిట ఒక ప్రింటిం! 
(పెస్సును కూడా (ప్రారంభించడం జరిగింది. ఆర్హిక వనరుల విషయం, 
సంపాదకమండలికి అనువైన సభ్యులను ఎంపిక చేసుకొనే విషయం, రచన 
వ్యాసంగంలో అభిరుచిగల స్వయంసేవకులను గుర్తించి జాగృతికి రచనలు 
చేయించడం, ప్రెస్‌ వేనేజివెంటు వ్యవహారాలు చూచేందుకు తగిన 
వ్యక్తులను నిర్లంయుంచడం ఇత్యాది అన్ని విషయాలు బాపూరావ్‌జీ 
మార్గదర్శనంలోనే సాగేవి. 


1955లో నేను విజయవాడ యస్‌.ఆర్‌.ఆర్‌ అండ్‌ సి.వి.ఆర్‌ 
కళాశాలలో వాణి జ్యశా(స్త్ర అధ్యాపకుడుగా పని చేశాను. హిందీ 
నేర్భుకోవాలని వుంచి అభిలాష ఉండేది. చాలా వుందికి సంస్కృతం 
నేర్భుకోవాలనే అభిలాష ఉంటుంది. కొందరికి తమిళం నేర్చుకోవాలనే 
ఆభిలాష ఉంటుంది. అందుకుగాను కావలసిన పుస్తకాలు కూడా కొంటారు. 
కని భాషనేర్చుకోవాలన్న కోర్కె కోర్కెగానే మిగిలిపోతుంది. అలా కాకుండా 
పరిక్షలకు కడితే ఆ పరీక్ష ప్యాసవడానికైనా పట్టుదలగా పుస్తకాలు చదువుతారు. 
అటు పరీక్ష ప్యాసవడంతోపాటు భాషా పరిజ్ఞానం కూడా వస్తుంది. అందుచేత 
నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి ప్రవేశిక పరీక్షకు ఫజుకట్టి పరీక్షకు 
ప్రీపరు అయ్యాను. రేపు పరీక్ష అనగా ఏదో పని మీద కార్యాలయానికి 
వెళ్ళాను. బాపూరావ్‌జీ కన్పించారు. 

“ఈ మధ్య కార్యాలయానికి వస్తున్నట్టు లేదే?" అడిగారు. 

“హిందీ పరీక్షకు కట్టాను. ఇంట్లోనే ఉండి చదువుతున్నాను” అన్నాను. 


హాయిగా కాలేజీలో ఉద్యోగం చేసుకొంటున్న వాడివి, ఈ హిందీ పరీక్ష 


ఎందుకు?! అన్నారు. 


'హిందీ నేర్చుకోవాలనే పరీక్షకు కట్టాను' అన్నాను. 


'హిందీ నేర్చుకోవడానికే అయితే మరో మంచి పని చెపుతాను. అది చేయి” 
అంటూ (శ్రీ, లాలాహరదేవ సహాయ్‌, (శ) ప్రభుదత్త బ్రహ్మచారి హిందీలో 
(వాసన వ్యాసాలు నా చేతికి అందించి ' ఆర్టికల్స్‌ రెండూ తెలుగులోకి 
అనువాదం చేసి రేపు నాకు తెచ్చివ్వు. అవి జాగృతిలో (ప్రచురించాలి' అన్నారు. 


నా పరీక్ష అటకెక్కింది. ఆ రెండు వ్యాసాలు తర్జుమా చేసి మర్నాడు 
పట్టుకెళ్ళి ఇచ్చాను. నా రచనా వ్యాసంగం అలా (ప్రారంభం అయింది. ఒక పని 
చేసేప్పుడు అది కేవలం వ్యక్తికేగాక సమాజానికి కూడ ఉపయోగపడేట్టుంటే 
ఆ పనిలో సారకత ఉంటుంది అనే ఆలోచన బాపూరావ్‌జీ ఎంత చక్కగా 
అందించారు అనిపించింది. అనువాదం చేసేందుకు నేను తరచుగా డిక్షనరీ 
చూడాల్సివచ్చేది. అందువల్ల ఎన్నో (క్రొత్త పదాలు నేర్చుకొన్నాను. హింది 
చదువుతూ అది అర్దం చేసుకొని తెలుగులోకి అనువదించాలంటే ఒకటి 
రెండు సార్హు హిందీ వాక్యం చదువుకోవలసివచ్చేది. “సాధనచేత పనులు 
సమకూరు ధరలోని అన్నాడు కవి. భాష రాక ఏమి చేస్తుంది? అలా నాకు 
హిందీ భాష వచ్చింది, జాగృతికి ఒక అనువాదకుడూ లభించాడు. ఇలా 
రచనాభిలాషగల ఎందరికో స్ఫూర్తినిచ్చి చెంయ్యపట్టి వ్రాంయంచారు 
బాపూరావ్‌జీ. 


ప్రపంచమంతటికి (శ్రీ, దీనదయాల్‌ ఉపాధ్యాయ ఒక రాజకీ యవేత్తగా 
తెలుసు, ఏకాత్మమానవవాద (ప్రతిపాదన ద్వారా ఒక తాత్తికుడుగా తెలుసు. 
కాని వారిలో గల సాహితీ మూర్తిని దర్శించాలంటే వారు రచించిన “జగద్దురు 
శ్రీ శంకరాచార్య” చదవాలి. దానిలో “ప్రస్తావన'రూపంలో గంగానది 
మహాత్మ్యాన్ని వర్ణిస్తూ ఇక్కడి జాతీయ జీవనాన్ని గంగా ప్రవాహంతో పోల 
చెప్పే అధ్యాయం హిందీ సాహిత్యంలో మణి మకుటంలా నిలిచిపోతుంది. 


39 


ఒకరోజు బాపూరావ్‌జీ నన్ను, (శ్రీ) కందర్ప రామచంద్రరావును 
మరొక రచయితను పిలిచి ఆ 'ప్రస్తావని హింది కాపీ తలా ఒకటి ఇచ్చి), 
ఈ అధ్యాయాన్ని మీరు తెలుగులో అనువదించి తెండి. దీనదయాల్‌ః 
పుస్తకం “జగద్గురు (శీ ,శంకరాచార్య' తెలుగులో తీసుకురావాలనుకొంటున్నాం 
మీ అనువాదం చూచాక ఆ పని ఎవరికి అప్పుజొప్పాలో నిర్ణయిస్తాను' అన్నారు. 

మేము ముగ్గురం తలా ఒక కాపీ చేతికి తీసుకొన్నాం. ఇంటికి చేర 
నేను అనువాదానికి పూనుకొంటే కలం కదలడం లేదు. హిందీ భాషలో దొథ్రిన 
ఆ వాక్యాలు గంగా(పవాహంలా సాగిపోతూ నాలో మునకలు వేసి 
ఆన ందించాల్సిందేగాని బయుటకు తీసి చూపించడం అసాధ్యం 
అంటున్నాయి. మర్నాడు బాపూరావ్‌జీతో 

'ఇది నా వల్ల కాదు. ఎంత (ప్రయత్నించినా అనువాదం ఇంత ఎత్తుకు 
ఎదగడం అసాధ్యం” అన్నాను. 

శ్రి కందర్ప, మరో రచయిత కూడా తమ అశక్తత వెలిబుచ్చారు. 
అది చివరకు (శ్రీ, పురిపండ అప్పలస్వామిగారి చేత అనువాదం చేయించారు. 
మహానుభావుడు ఆయన చాలా చక్కగా అనువదించాడు. బాపూరావ్‌జీకి 
గల సాహిత్యాభిలాష హిందీ నాహిత్యం నుండి ఒక ఆణి ముత్యం తెలుగులోకి 


వొరంభ దినాలలో ఫ్‌ 
ప్రారంభ దినాలల్‌ (శియుత బుద్రవరపు వేంకటరత్నం, 
బండారః సదాశివరావు, తాములూరి లక్ష్మీనారాయణ , యక్‌. వి 
శోషగిరిరావు, కు.వెం. నారాయణ రావు, కందర్శ రావుచం(ద 


అ ఖ nd అవు ౧ గ 
రావ, జి.వి. యల్‌.నర్మింహారావు ప్రభృతులు ఎందరో పని చేశారు. 


_కికాకుమాను కల సత్యనారాయణ అడ్వర్టైజ్‌ వెంటు లాగ త పనా 


40 


చూచేవారు. (జి సోమరాజు, Uy సత్యనారాయణ రాజుగారు (ప్రెస్‌ నిర్వహణ 
చూచేవారు. కొంతకాలం (శ్రీ) పాన్నపల్లి రామచంద్ర మూర్తిగారు కూడా 
(పోస్‌ వ్యవహారం చూచారు. (శ్రీ, సుబ్బరాజుగారు పేరుకు (ట్రెడిల్‌ మాన్‌గాని 
ప్రంటింగుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే చూచేవారు. 

బాపూరావ్‌జీ చేతులమీదుగా (ప్రారంభమైన జాగృతి తెలుగువారపత్రిక 
స్వర్షోత్సవాలు జరుపుకొంటున్నది. 


ఉద్యమానికి ఊపు 


1952 సెప్టెంబర్‌ 9,10 తేదీలలో ఆర్‌. యస్‌.యస్‌ అభీలభారతీయ 
ప్రతినిధి సభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో గోహత్యానిషేధానికి 
సంబంధించి చారిత్రాత్మకమైన తీర్మానం చేశారు- 


““అభిలభారతీయ ప్రతినిధి సభ సమావేశం, భారత ప్రభుత్వ! 
గోవంశం పట్ల ప్రదర్శిస్తున్న అపసవ్యమైన వ్యవహారం చూచి చింతిస్తోంది. 
మన దేశంలో గోవంశపోషణ కేవలం ఆర్దిక దృష్టితోగాక సంస్కృతి వ 
చేయబడుతోంది. గోరక్షణ జాతి ఏకాత్మభావానికి ప్రతీకం. గత అయిదు 
సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి గోహత్య నిషేధించవలసినదిగా కోరుతూ 
యావత్‌ భారతదేశం నుంచి సమర్సింపబడిన విజ్ఞాపనలు త్రోసివేయ 
బడుతూ ఉండటం ఎంతో అనుచితం. 


సంపూర్ణ భారతదేశంలో సంతకాలు సేకరణ ద్వారా (ప్రజాభి 
ప్రాయాన్ని స్వీకరించి గోసంవర్లన ఆవశ్యకతను ప్రభుత్వాధినేతల స్మరణ క 
తెచ్చేందుకు ఈ సభ నిశ్చంయించింది. దీనికొరకు స్వయుంసెవక 
సోదరులందరు సభల ద్వారాను, ఊరేగింపులద్వారాను, ఇతర సమావేశాల 
ద్వారాను కోట్లాది భారతీయుల భావనలకు దేశవ్యాప్తంగా జాగృతి కల్గించి 


41 


దృఢతరమొనరించి శక్తిని సమీకరించి భారత (ప్రజాప్రభుత్వపు దృష్టికి తెచ్చి 
గోహత్యను సంపూర్ణంగా నిషేధించేట్టు చేయవలసినదిగా ఈ సభ 
కోరుతున్నది. 

గోహత్యానిరోధానిక్టై సంఘం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని 
భారత ప్రజలంతా బలపరచవలసిందిగానూ, తను, మన, ధన పూర్వకంగా 
సహాయమొనర్భవలసిందిగాను ఈ సభ వినయపూర్వకంగా కోరుతోంది. 
భారతదేశంలోని అన్ని సంస్థలు, అన్ని పక్షాలు నిరపేక్షాభావంతో కూడిన 
ఈ కార్యంలో సంఘానికి సంపూర్ణ సహకారాన్ని అందించవలసినదిగా 'ఈ 
సభ ఆహ్వానిస్తున్నది” 

ఈ తీర్మానాన్ని పురస్కరించకిెని సంఘ స్వయంేసివ కులు 
దేశవ్యాప్తంగా (ప్రజల సంతకాలు సేకరించడానికి పూనుక్‌ "న్నారు. సభలు 
)ర్వహించి గోహత్యా నిరోధానికి అనుకూలంగా తీర్మానాలు చేయించారు. 
+ బృహత్‌ యజ్ఞంలో దేశవ్యాప్తంగా 53,918 మంది స్వయంసేవకులు 
పాల్గొన్నారు. 84,026 స్టలాల్గ్‌ సభలు నిర్వహించారు. 1,75,73,227 
సంతకాలు సెకరించారు. దేశ చరిత్రలో ఏ సవుస్యపైన కూడా 
లిఖితపూర్వకంగా ఇంతమంది ప్రజల అభిప్రాయం స్వీకరించిన దాఖలాలు 
లేవు. 

ఒక ప్రక్కన రాయలసీమలో కరువు రక్కసి కోరలలో చిక్కుకొని 

వేరా రావుచం(ద్ర అని అలవుటి స్తున్న బాధితులను" ఆదుకొనే 

'త్నంలో తలమునకలై ఉండి కూడా బాపూరావ్‌జీ ఆంధ్రప్రాంతంలో 

"త్యా నిరోధానికై (ప్రజల సంతకాలు పెద్ద ఎత్తున సేకరించేందుకు 
సయంసేవకులకు అన్ని విధాల మార్గదర్శనం చేశారు. 


42 


1952 డిశంబర్‌ 7వ తేదీన ప్రాంత ప్రాంతాల నుండి సేకరించిన 
సంతకాల పత్రాలను దేశరాజధాని ఢిల్లీ పురవీధులలో ఊరేగింపుగా ప్రజలకు 
ప్రదర్శించారు. ఆరోజు రాంలీలా మైదానంలో 'నభూతో నభవిష్యతి" అన్న 
రీతిగా గొప్పు బహిరంగ సభ జరిగింది. దివినుండి వర్షించిన కాషాయపు జల్లు 
భూతలాన్ని సంపూర్ణంగా ఆక్రమించిన రీతిగా పురవీధులు కాషాయపు శోభను 
విర జివర్మాయి. పూజ్య yy గంరూజి, శ్యావు (ప్రసాద్‌ ముఖరి వంటి 
ప్రముఖులు ఆ సభలో పాల్గొన్నారు. ఆ మర్నాడు ఆ పత్రాలను రాష్ట్రపతి 
బాబూ రాజేంద్రప్రసాద్‌కు సమర్పించారు. 


ఆంధ్రప్రాంతంలో బాపూరావ్‌జీ మార్గదర్శనంలో గ్రామసీమల 
వరకు వ్యాపించిన ఈ సంతకాలసేకరణ ఉద్యమం ఈ ప్రాంతంలో గోహత్యా 
నిరోధ ఉద్యమానికి మంచి ఊపుతెచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రభుత్వం 
ప్రజాభిప్రాయం సేకరించగా అది గోహత్యా నిషెధానికి అనుకూలంగా 
వచ్చింది. గోహత్యను సంపూర్షంగా నిషెధిస్తున్న ఒక అనధికార బిల్లు 
అసెంబ్లీలో (ప్రవేశపెట్టబడింది ఆంధ్రశాసన సభవారు వేసిన కమిటీ కూడా 
ఆ బిల్లును అంగీకరించింది. 


గోరక్షణ వాన విధి 


1958 జనవరి మాసంలో సంక్రాంతి సెలవులకు నేను వరంగల్లు 
నుండి విజయవాడకు వచ్చాను. విజయవాడ మా స్వస్థలం. అపుటికి ఇంకా 
నాకు పెళ్ళి కాలే దం. రెండం,వయాడం రోజులు సెలవులు దొరికినా 
అమ్మ, నాన్నలను చూడటానికి విజయవాడకు వస్తుండేవాడిని. విజయవాడకు 
వస్తి తప్పుకుండా కార్యాలయానికి వెళుతుండేవాడిని. కార్యాలయంలో 
కూర్చుని కాసేపు అయినా బాపూరావ్‌జీతో మాట్టాడితెనెగాని సంతృప్తిగా 
ఉండేది కాదు. 


నేను కార్యాలయానికి వెళ్ళినప్పుడు బాపూరావ్‌జీ తమ గదిలోనే ఉన్నారు. 
ఆయనతో ఇద్దరు స్తయుంసేవకులు ఏదో వూట్లాడుతున్నారం. 
“నమస్తే అంటూ నేను గదిలో (ప్రవేశించాను. “అరె! కబ్‌ ఆయా?” అంటూ 
నన్ను ప పంకరించి కూర్చోమన్నారు. ఆ ఇద్దరు స్వయంసేవకులు మళ్ళి 
కలుస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. కాసేపు వరంగల్లు విశేషాలు అడి గి 
తెలుసుకొన్నారు. పది, పదిహేను నిమిషాలు గడిచాయి. ఇంతలో తమ ప్రక్కనే 


ఉన్న పుస్తకాల్గోంచి ఒక పుస్తకం తీసి నాకు ఇస్తూ- 


ex 


“నిన్ననే నీ గురించి అనుక్‌న్నాం. ఇది UU లాలాహరదేవ్‌ సహాయ్‌ 
వ్రాసిన పుస్తకం. ఇది అర్హంటుగా తెలుగులోకి అనువాదం చేసి ఇవ్వాలి. ఆ 


పుస్తకాలు [పాం తం అంతటా పంపించాలి! అన్నారు. 


లా హరదేవ్‌ సహాయ్‌గారు అఖిలభారత గోహత్యా నిరోధ సమితి 
"ర్యాదర్శి. వారి వ్యాసాలు అంతకు ముందు చాలా తెలుగులో 
కువదించాను. అవి జాగృతి పత్రికలో ప్రచురించడం జరిగింది. ఒక పుస్తకం 
కువదించడం నాకూ (ప్రధమమే. 


“త్వరగా ఇవ్వాలంటున్నారు. మళ్ళీ ఉద్యమం ఉధృతం చేస్తున్నారా?" 


“గోహత్యా నిదోధ సమితి, ఆం(ధ్రప్రదేశ్‌ శాఖ తమ కార్యక్రమాలు 
" శతక చెళూలని నృెరయించారు. అందుకుగాను ఈ పుస్తకం తెలుగులో. 
వేయించి వారికి అందించాలి” అన న్నారు. 


' అచ్చు 

బాపూరావ్‌జీతో ఉన్న చనువు కొద్దీ సంఘకార్యంలోను, నిజ 
లోను ఎదురయ్యే అనుమానాలు ఏవి ఉన్నా సంకోచం లేకుండా వారిని 
గడం బాల్యం నుండి అలవాటు. 


44 


“గోహత్యా నిరోధ ఉద్యమంలో ప్రజల వద్దకు వెళుతున్నప్పుడు చాలా 
(ప్రశ్నలు వేస్తున్నారు. వాంసాహారులు కోళ్ళు, కుందేళ్లు, జింకలు, 
మేకలు, పందులు, పావురాళ్ళు, బ(రైలు, ఆవులు-మొదలైన వాటిని వారివారి 
ఇష్టాలను బట్టి తింటుంటారు. గోవులు తినకూడదని అడ్డుకోవడం వారి 
ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం కాదా? అని అడుగుతున్నారు. 
మనం ఏమి సమాధానం చెప్పాలి? అడిగాను. 


దానికి సమాధానంగా బాపూరావ్‌జీ ఎన్నో విషయాలు చెప్పారు- 


చాలాకాలం క్రితం అంటే సుమారు 1934,35 ప్రాంతంలో నెహ్రూగారు 
“మేరీ కహానీ అనే పుస్తకం ఒకటి వ్రాశారు. ఆ పుస్తకంలో ఒక్కొక్క దేశం 
ఒక్కొక్క పళువృునో, పక్షినో తవు చిహ్నంగా ఎంపిక చేసుకొంటూ 
ఉంటాయని వ్రాశారు. సుమారుగా అవి ఆయా దేశాల అభిరుచులకు 

, ఆదర్శాలకు, ఇతిహాసానికి (ప్రతీకగా ఉంటాయి. రాబందు అమెరికాకు, 

సింహం జర్మనీకి, బుల్‌డాగ్‌ ఇంగ్రీషువారికి, పోట్టాడుకొంటున్న కోళ్ళు 
(ఫ్రాన్చుకు, ఎలుగుబంటు (ప్రాచీన రష్యాకు చిహ్నాలు. హిందువులు 

మొదటినుంచి అహింసను ఆరాధిస్తున్నారు కాబట్టి గోవును తమ చిహ్నంగా 
ఎంచుకొన్నారు. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అని వ్రాశారు. అప్పటికి 
నెహ్రూగారికి ఇంకా సోషలిష్టు రాజకీయాలు అంతగా పట్టినట్టు లేదు. 


కాబట్టి మన దేశంలో గోవుకు అనాదిగా ఒక ప్రత్యేకస్థానం ఉంది. 
మన వేదాలలో గోవు (ప్రశస్తి ఉంది. గోవును సర్వాంతర్యామి అయిన 
పరమేశ్వరుని రూపంగా భావించి పూజించినట్లు మహాభారత గ్రంధంలో 


ఉంది- 


యధాసర్వమిదం వ్యాప్తం జగత్‌ స్థావర జంగమమ్‌ 
తాంధేనుం శిరసావందే భూతభవిషమాతరం 


సామ్రాట్‌ దిలీపుడు గోరక్షణ కు ఎంతో (వొాముఖ్యం ఇచ్చాడం. 
సామ్రాట్‌ దిలీపుడు గోరక్షణ కొరకు తన (ప్రాణాలను సవుర్పిచడానికి 
సిద్దమయ్యాడు. చ్యవన మహర్షి తన శరీరపు విలువను గోవుతో సమానం 
అని చెప్పాడు. అది నహుషుని మొత్తం సామాజ్యపు విలువకంటె ఎక్కువ 
అన్నాడు. అర్జునుడు గోరక్షణ కొరకు పన్నెండేళ్ళు వదవపోనానికి వెళ్ళాడు. 
వసిష్టుడు, జమదగ్ని గోవుకు ఎంతో విలువ ఇచ్చారు. ఇటీవలి చరిత్రలో 
పృధ్వీరాజ్‌ చక్రవర్తిగోవును ఎట్టి పరిస్థితులలోను కాపాడతానని (ప్రతిజ్ఞ చేసిన 
సంగతి మనకు తెలుసు. మహమ్మద్‌ ఘోరీ ఈ విషయం తెలుసుకొని తన 
సైన్యానికి ముందు భాగాన గోవులను నడిపించుకొంటూ పోయి పృధ్వీరాజ్‌ తో 
యుద్దం చేసి ఓడించాడని చరిత్ర చెపుతోంది. ఛత్రపతి శివాజీ 12 ఏళ్ళ 
ప్రాయంలోనే తన ప్రాణాలను లెక్కచేయక గోహంతకునితో పోరాడి వాడి 
చేతులు నరికి వేసిన సన్నివేశం చరిత్రలో ఉంది. 


నామ్‌ధారి శిక్కులు గోరక్షణకై తుపాకి గుండ్లకు తమ గుండెలనడ్డంగా 


ారతదెశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గోవధను నిషేధించడం కంటె 


la) అరం IT జ 4 లా ఇ ఇ ఉల = 
త చంతవంా, శా్రైయువలూా అయిన పని వురొకటి లేదని 


“బజారులో అమ్మడానికి వచ్చే ఆవులన్నింటిని ఎంత ఎక్కువధర 
ఇచ్చి అంంునా సరే (న భఎత్వం ఖరీదు చేయాలి. ముసలి, ముతక, 
రోగిస్టిపళుఎవుల రక్షణ బాధ్యత (పభుత్వానిదే'' అని 1927లో 
'నవజీవన్‌' పత్రికలో గాంధీజీ స్పష్టంగా వ్రాశారు. 

“గోరక్షణ జరగకపోతే మనం మన స్వరాజ్యాన్ని, స్వరాజ్యం తెచ్చే 
శోభను కోల్ఫోయావమని చెప్పాలి. నేను ఖురాను, బైబిల్‌ గ్రంధాలను ఎంతో 
విశితంగానూ, ప్రేమ పూర్వకంగాను అధ్యయనం చేశాను. ముసల్మానుల, 
క్రైస్తవుల (ప్రతినిధిగా ఆ రెండు మతాలలో గోహత్య జరపాలనే విషయం లేదని 
ఖచ్చితంగా చెప్పుగలను. మన సెక్యూలర్‌ రాజ్యంలో గోరక్షణ జరిగి తీరాలని 
చెపుతున్నాను'' అని హరిజన ప(త్రికలో స్పష్టంగా వ్రాశారు ఆచార్య 
వినోభాభావే. 

ఈ దేశంలో గోవు అతి పవిత్రమైనది. అందుకే ఈ పెద్దలంతా గోవును 
రక్షించి తీరాలని ఎలుగెత్తి చాటారు. వీరంతా గోవును మిగతా జంతువులతో 
పోల్చరాదని స్పష్టం చేశారు. మనం కూడా గోమాతను రక్షించి తీరాలని 
చాలా కాలంగా పోరాటం సాగిస్తున్నాం. గుర్రానికి, ఆవుకు తేడా ఎమిటీ?' అని 
అడ గిన పెద్దవునుషులకంటె గోవును కాపాడి తీరాలని చెప్పున పెద్దలు 
తెలివితక్కువ వారు కాదు అన్నారు బాపూరార్‌జీ. బాపూరావ్‌జీతో 
మాట్లాడటమే ఒక ఎజుకేషన్‌. 


గంండెకావాలి' 


కొట్లాటలు కొనితెచ్చుకోకూడదు కాని ఎదురైతే దైర్యంగా 
ఎదుర్కోవలసిందే అన్నది బాపూరావ్‌జీ విధానంగా ఉండేది. 1951-52 
సంవత్సరాలలో నేను యస్‌.ఆర్‌.ఆర్‌ అండ్‌ సి.వి.ఆర్‌ కళాశాలలో 


47 


ఇంటర్మీడియేట్‌ చదువుతుండేవాడిని. ఉన్నట్టుండి కాలేజీ ఆవరణ లో కొన్ని 
కరపత్రాలు (ప్రత్యక్షమయినాయి. మా విద్యార్హులలోనే ఒక చిలిపి వెధవ 
( ఇప్పుడు ఆ పేరు వ్రాయడం బాగుండదు) ఆ కరపత్రాలు ప్రింటు చేయించి 
ఇంకెవరో వాటిని పంచిపెట్టేట్టు చేశాడు. ఆ కరప[తంలో ౮కృరర్ల 
అమ్మాయిల పేర్టు కొన్ని, ఇతర గర్‌ స్థూడెంట్సు పెరు కొన్ని వ్రాసి వారి 
పేర్లకెదురుగా పిచ్చిపిచ్చి పాత్రలు సృష్టించి వ్రాయడం జరిగింది. మొత్తం 
మీద ఆ కరపత్రం చాలా జుగుప్పాకరంగా ఉంది. విద్యార్దినీ విద్యార్దులు, 
లెకృరర్జు అంతా బాధపడ్డారు. ఎలాగైనా సరే ఆ కరప(తం (పంటు 
చేయించినవాడిని పట్టుకోవాలని ఆరా తీయడం ప్రారంభించారు. ఏమైతేనేం 
ఫైనల్‌ ఇయర్‌ బి.ఎ చదువుతున్న విద్యార్ది ఒకరు ఆ కరపత్రం తెనాలిలో 
(బంటు చేయబడిన సంగతి, అది (ప్రింటు చేయించిన వ్యక్తి సంగతి వెలికి 
తీశాడు. అది విద్యార్దులకు చెప్పడంతో అటు విద్యార్వలలోని 

స్త్వయంసేవకులు, కమ్యూనిష్టువర్లాలు కూడా ఆ పచ్చి పని చేసిన విద్యాద్ధిని 

కెచారు. బాగా చివాట్లు పెట్టే వదిలేశారు. ఇంతలో ఏ.ఐ. యస్‌. యన్‌ 
అవకాశాన్ని చేతిలోకి తీసుకొని ఆ విద్యార్ధి జుట్టు గొరిగించి 


పై ళ్‌ 
ణ్‌ 


కారం తిరు*కొనారు సఖయంసేవకులు. కొన్ని మాసాలపాటు ఈ 
త గాయి. ఈ ఎపషయం బాపూరావ్‌జీ దాకా 
పా త్‌ i కా జల్‌ చా ఇస. షు డ్‌ ళా Oa 

ఇంది. errr ర నప్పుడు బలు దాసోహం అనవలసిన పనిలేదు. కాకపోత్రే 


42 


ఒంటరిగా ఉండకుండా సొధ్యమైనంతవరకు 2 కట్టు కాటు. ఆకటలలు. 
ఆత్మరక్షణకు ముఖ్యంగా కావలసింది ధైర్యం. మిరు ఎవ ౩ భొయసతనవల 


పని లేదు” అని ధైర్యం చెప్పారు బాపూరావ్‌జీ. 


ర్వీ 


fl 
an 
tC 
£2 
GC 
wy 
శ్వ 


ఆ సందర్భంలోనే మొదటి సషేధకాలంలో మధ్యప్రదే 
ల 


సల 
a 
గ్గ 
: 


సంఘటున ఒకటి చెప్పారు బాపూరావన్‌జీ. సషెథం పెటేన 


feo 
రర 
0 
క్‌ి 
య 
yy? 
రని 


(౮ 
త్‌ 
OO ొా తా? 
(0 
x 
= 


కాం(గ్రైస్‌ వారు, వ సబ్రషూతాతకరిల రో 
సంఘటనలు కొన్ని ఉన్నాయి. ప. కుమారి సకలేచా గా 
కాలంలో వంధ్య(ప్రదేశ ఉపముఖ్యవం 
చేశారు.) బజారులో ఎతళరతరంటా -కొందరర తవ: ్యాబష్టులు ఆయన శనం 
గుర్తించి వెంటబడ్డూరు. ఆయన విశ్వవిద్యాలయం హాస్టల్‌లో ఒక గడల 
జొరబడి తలుపువేసుకొన్నారు. ఇంతలో వీళ్ళంతా ఒక గుంపుగా వెళ్ళి తలుష 
బద్దలు కొట్టడం ప్రారంభించారు. ఇంకాస్త సేపు అయితే తలుపు ఎలా! 
పగిలిపోతుంది ఇంతలో సక్లేచా ఆ గదిలో పాడైపోయి ఒక మూలన పడ్‌ ఉన్న 


ఇనప కుర్చి చేతికి తీసుకొన్నారు. స్వయంగా ఆయనే తలుపు తిశారు. మొదట 


ధప్టుక్షు 


ప్రవేశించిన ఒకడి తలకాయ మొదటి దెబ్బకే సగిలిసోయింది. రెందో దెబ్బ 
రెండోవాడి తలపగిలింది. రక్తం ఫౌంటెన్‌లా య ంది. ఆ వెనుక య 
క శాలి 


ఉన్న కమ్మీల కళ్ళు చెదిరాయి. పిక్కబలం చూపించారు. ఆత్మరక్షణ లీ 
సక్లేచా విజయం సాధించారు. 


ల్‌ గ్‌ 
€ః 


ole Faye ; వంంఖ్యఎ 


Ee 


nA 
ఖా. 


ఆత్మరక్షణ కు దైర్యం ప్రధానమనే 
అంంంంది. ఆతర్వాత వరా కాలేజీ 
సద్దుమణ గాయి. 

1957-58 సంవత్సరంలో ఇలాంటి 


విజయవాడలో సూర్యారావుపేట అంటే 


49 


కమ్యూనిష్టులకు అది పెద్ద అడ్డ అన్నట్టుగా ఉండేది. ఎవరి ఇంటిమీదనైనా 
సరే ఉంటే ఎర్ర జండా ఉండాలేగాని మరొకటి ఉండరాదన్నంత రుబాన్‌ 
ఉండేది. జాలఫం నుండీ స్వయంసేవకునైన కారణంగా మొదటి నుండీ 


ఇంటి ఆవరణ. ఎడ్డు,గేదెలతో నిండి ఉండేది. మాది ఏవిధంగా చూసినా 
పదహారణాల కార్మిక కుటుంబమే. అలాంటి ఇంటి మీద కాంగ్రెస్‌ జండా 
ఎగరడమా? కమ్యూనిష్టులు ఒకరోజు వచ్చి ఆ జండా పీకేయమన్నారు. 
నేను కుదరదు అన్నాను. “మీ పని చూస్తాం అంటూ వెళ్ళిపోయారు. ఆ 
తర్వాత కొద్ది రోజులకే గిల్ట్‌ కజ్జు ఒకటి పెట్టుకొని ఓ ఏబై మంది మా 
ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు. మా నాన్నగారు గేదెలకు కుడితి 
పెట్టేందుకు కర్రతో ఆ కుడితి నీరు కలుపుతున్నారు. ఆయన వెనక నుండి 
ఒకడు వచ్చి కర్ర ఎత్తి దెబ్బవేయబోయాడు. ఆ క(ర్ర మానాన్నగారి 
తలమీదపడే లోపుగానే మా బావమరిది ఒకడు కుడితి కలుపుతున్న క(ర్ర 
మానాన్టుగారి చేతినుండి లాక్కుని ఈ కమ్యూనిష్టు సోదరుని తల మీద 
లాలా దం కలతలో ఈ గలొభా లెను శకటో ఉన్న మేము 
ఎవరెకే అందిన సాధనం వాళ్ళు తీసుకొని వెంటబడ్డాం. ఆ ఏభై 


re me Na 2 9 వ్ర Ca క 5 
= ౫ ళా తేళబందొ బాపూరార్‌జీకి తెలిసింది. వెంటునే 
oN 


(61) 
ty 
్ట్‌ 
(౧ 
గ్ర 
స్‌ 


రాజా, కవులారి సోదరులు ఇంకా 
౨తమంది స్వాయంసెవకులను మా ఇంటికి ప పించారు. అందరూ దండ 
"డావిడి చేశారు. ఆ తర్వాత మళ్ళ మా ఇంటి మీద 


న్‌ా నాల డై అసత్య ప 


50 


కొండంత అండ ఉంది అని అవతలి వాడికి తెలిస్తే చాలు బలప్రయోగం 


అవసరంరాదు. అలాంటి అండను కల్పించేవారు బాపూరావ్‌జీ. 


ఆ రోజుల్లో దేశపాండేగారు నెల్లూరు జిల్లాలోను, విజయవాడలోను, 
ఖమ్మంలోను ఆత్మగెరవరక్ష ఆక అప్రకటిత యుద్దాలు ఎన్నో చే చెయవలసి 
వచ్చింది. బాపూరావ్‌జీ ఎన్నడూ వారి సాహసంపైన చన్నీళ్ళు పోయలేదు. 
అందుచేతనే ఆరోజుల్లో విజయవాడలోను, ఖమ్మంలోను కమ్యూనిష్టుల 
నెదుర్కొని నిలబడగ లిగాం. వరంగల్టులో బడదారి పట్టేన సోషలిష్టుల 
ఆగడాలను ఎదిరించి నిల్వగ లిగాం. కందుకూరు మొదలైన చోట్ల దుండగులైన 


ముస్తింలు కొందరు సాగిస్తున్న గుండాగిరిని నిలవరించగలిగాం. 


సంయువున శీలం 
సంఘటన కార్యం విస్తరిస్తున్న కొద్ది ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా 

అంతర్గతంగా కొన్ని భేదాభిప్రాయాలు పాడసూపే అవకాశం ఉంది. మనిషి 
మరయంత్రం కాదుకదా? మెదడున్న మనిషి మనస్సులో అనేక ఆలోచనలు 
వస్తాయి. ఆలోచనలలో అంతరం తప్పదు. ఈ ఆలోచనలలోగల భేదాలు 
పరస్పరం చర్చించుకోవడం ద్వారా చాలావరకు పరిష్కరింపబడతాయి. కాని 
కొన్ని సందర్భాలలో అహం అడ్డువస్తుంది. తన ఆలోచనే సరియైనది, ఇతరుల 
ఆలోచనలన్నీ తప్పు అనే భావన మనస్సును ఆవరిస్తుంది. తనంతట 
తెలివైనవాడు చెపుతున్నా అవతలివారు ఖాతరు చేయడంలే దన్న అసంతృప్తి 
బయలుదేరుతుంది. తన తెలివితేటలకు తానే మురిసిపోయి తన 
తెలివితేటలకు తగిన గుర్తింపు లభించడంలే దన్న బాధ బయలు దేరుతుంది. 
క్రోధం పెల్హుబుకుతుంది. ఆగ్రహం ఆవేశాన్ని సుంచుతుంది. ఆవేశం 
ఆలోచనను చంపుతుంది. నా ముందువాడెంత, వీడెంత అనిపించే భూతం 


51 


చెప్పాను. వా సమోరాన6 విని నన్ను ('ప్రపంవజ్ఞానం తెలియని అమాయకుడ 
క్రంద జవుకట్టాడాయన. బాపూరావ్‌జీ వూతం ఏ దశలోనూ 
సంయువునాన్ని కోల్పోలేదు. ఈ (ప్రచారాన్ని ఎంతో నిగ్రహంతో 
ఎదుర్కొన్నారు. 

ఒకరోజు కారాలు వాక క్ష్‌ నిలబడ ఇదే తోన్‌ ఎక్స్‌ హ్‌ 
చూస్తుండగా దానిలో బాపూరావ్‌జీని, సంఘాన్న నిందిసూ అయిదారుగురు 
ప్రచారకులు చేసిన ప్రకటన కంటపడింది. 'బాపూరావ్‌జీ! మీకు వ్యతిరేకంగా 
వాళ్ళు చేసిన ప్రకటన వచ్చింది ఈవేళ పేపర్లో అన్నాను. ' ఏముందో ఒకసారి 
చదువు' అన్నారు. చదివి వినిపించాను. 'ఇంతటితో ఒక "బద్ద భారల 
దిగిపోంచుంది' అన్నారు. “అదేమిటీ ?అలా అంటున్నారం?' అని 
అడిగితే, పేపరుకు ఎక్కుతాం, పేపరుకు ఎక్కుతాం అంటూ ఇంతకాలం 
ఒక బూచిని చూపి స్వయంసేవకులను బెదిరిస్తున్నారు. అదీ జరిగిపోయింది 
కాబట్ట వాళ్ళు (బహ్మా,స్త్రం అనుక్‌"ంటున్నది వాళ్ళ చేతుల్లోంచి 
వెళ్ళిపోయింది" అన్నారు. ఆతర్వాత కొన్నాళ్ళకు విభేదించిన వారంతా పెళ్ళిళ్ళు 
ఉద్యోగాల గొడవలో పడిపోయారు. పోటీ శాఖలు అదృృశ్యమయినాయి. 
నుళ్ళీ యుధా(ప్రకారం శాఖలు కొనసాగుతూ వచ్చాయి. బాపూరావ్‌జీ 
పాటించిన సంయవునం ఎంతగానో తోడ్పుడింది. ఈ సంయవునం 
కారణంగానే ఎదురు తిరిగిన వర్గంలో చేరాలా వద్దా అని ఊగిసలాడిన సీనియర్‌ 
కార్యకర్తలు నిలబడపోయారు. 


1958లో చీరాల సమీపంలోని ఓడరేవులో సంఘ అధికారులకు 

పరివారకే(త్రాల అధికారులకు బ్లాఠక్‌లు జరిగాంయ. (శ్రీ) ఏకనారధ్‌జీ 

మార్గదర్శనం చేయడంవల్లను, అనేక ముఖ్యవిషయాలు, “ముక్త దింతన' 

పేరుతో నిర్మొహమాటంగా చర్చించుకొని నిర్ణయాలకు వచ్చిన కారణంగాను 
53 


ఈ బైఠక్‌లు చరిత్రాత్మకమైనవిగా గుర్తింపబడ్డాయి. 100వుందికి గ 
అధికారులు పాల్గొన్న చ భై ఠక్‌లలో ఆంధ్రప్రాంతంలో సంఘకార్వానిక 
సంబంధించి కూలంకషమైన వ జరిగింది. పరివారక్షేత్రాలకు, సంఘానికి 
మధృడండవలబన సంబంధాలను గూర్చి కూడా విపులంగా చర్చ క నసాగింది. 


1955లో తలెత్తిన వఎభేదాలవంటి వి పునరావృతం కాకుండా ఉండేందుకు 


ఆ రోజుల్లో తెలంగాణాలో సంఘకార్యం 


1953 వేనెలలో విజయవాడలో జరిగిన ఓ.టి.సి కి తెలంగాణా 
(వాంతంనుండి కొందరు స్వయంంసేవకులు వచ్చి పాలొన్నప్పటేి కి వ్‌, 
(ప్రాంతంలో సంఘకార్య విస్తరణకై 1955 నుండి బాపూరావ్‌జీ మోఘు తమ 
దృష్టి కేంద్రీకరించినట్టు విశదమవుతుంది. ఖమ్మం, వరంగల్లు, నల్లగ్‌ "౧౮, 
మహబూబ్‌ నగర్‌ జిల్లాలలో విసృతంగా పర్యటనలు జరిపారు. భాగ్యనగర్‌ 

షయంలో ప్రత్యేక (శ్రద్ద వహించారు. ఆంధ్రప్రాంతం నుండి కూడా ఈ 
జిల్లాలకు మెరికలలాంటి (ప్రచారకులను పంపించారు. ఆదిలాబాద్‌, మెదక్‌, 
నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో కూడా ఆర్‌.యస్‌.యస్‌ కార్యం బాగా 
మరిగింది. 


తొల్టుతొలుత హై(ద్రాబాద్‌ సంస్హానంగా ఉండగా సంఘకార్య ౧ 
ఆర్‌. యుస. యస్‌ పేరుతో జరగలేదు. ఆనాడు ఆ సంస్థానంలో ఆన్న 
వాతావరణం, రజాకాద్‌ల దౌర్తన్యకా ండ దృష్టిలో వె పెటుకొని ఆర్‌. యస్‌. యక్‌ 

(ioe ఇ 
కురుతోకాకుండా హిందూ సమాజ జాగరణ కు పనికి వచ్చే భజనలు, కీర్తనలు, 
ఆధ్యాత్మిక (ప్రసంగాలు ఇత్యాది కార్యక్రమాల ద్వారా జన సామాన్యంలో 


జాగృతి కలిగించే [ప (ప్ర యత్నం జరిగింది. ఆ రౌజుల" (రాజాన్‌ సంస్థానం 


5డీ 


మొత్తం సంఘ దృష్ట్యా కర్నాటక ప్రాంతంలో ఒక విభాగ్‌గా ఉండేది. కాబట్టి 
అప్పుడు కర్నాటక ప్రాంత ప్రచారకులుగా ఉన్న (శ్రీ) యాదవరావ్‌ జోషియే 
ఇక్కడి పని చూస్తుండేవారు. (శ్రీ యాదవరావ్‌జీ (ప్రచారకులుగా వచ్చిన 
తొలిదశలో బా లాం పట్టణ 0 కరర రగా yee ఎస్తరణ కార్యాన్ని 
ప్రారంభించారు. వారు బెల్లాంలో ఉన్నప్పుడే హైద్రాబాద్‌ సంస్థానం సంఘ 
కార్యంలో ఒక విభాగ్‌గా ఉండేది. 

1946 జూన్‌ నెలలో (శ్రీధర్‌ విష్ణుపంత్‌ కామత్‌ ను హైద్రాబాద్‌కు 
ప్రచారక్‌గా పంపించారు యాదవరావ్‌జీ. ఆయన వకీలు (శ్రీ, తళ్‌పలీకర్‌గారి 
ఇంట్లో ఉండేవారు. ఆయన హిందువులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో 
గుళ్ళలో చేరి భజనలు, కీర్తనలు పాడుతున్న భక్తులతో కలుసూ పరిచయాలు 
పెంచుకొనేవారు. 1946 చివరి భాగంలో పరమపూజనీయ (శ్రీ) గురూజీ 
ఒక ధర్మ గురువుగా హైద్రాబాద్‌ సందర్శించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు 
యాదవ్‌రావ్‌జీ బెల్లాం నుండి (శ్రీ) గజానన్‌ కేశవ సాఠేని, సతారా నుండి 
(శ్రీ సద్భావు కులకర్లిని ప్రచారకులుగా హైద్రాబాదుకు పంపించారు. వీరిద్దరి 
తోడ్రాటుతో శ్ర కామత్‌ నిదానంగా తమ కార్యక్రమాలు ఉధృతం చేశారు. 


(శ్మీధర్‌ కామత్‌ తర్వాత (శ్రీ, బాలకృష్ణ కాలే విభాగ్‌ ప్రచారక్‌ బాధ్యత 
స్వీకరించారు. హైద్రాబాద్‌ సంస్థానంపైన జరిగిన పోలీసు చర్య అనంతరం 
1949 నుండి సంఘ కార్యక్రమాలు ఆర్‌.యస్‌.యస్‌ పేరుతోనే ప్రారంభం 
అయ్యాయి. కాలేగారి తర్వాత (శ్రీ రాం్బక్రీపాద సాలే ఆ బాధ్యత 
స్వీకరించారు. వారు 1949 లోనే బొంబాయి నుండి వచ్చారు. 1953 తర్వాత 
హైదాబాద్‌ సంస్థాన ంలోని 8 తెలుగు జిల్లాలు సంఘ దృవ్ద్యా 


ఆంధ్రప్రాంతంలో కలపడం జరిగింది. ఇలా కలపడం జరిగిన తర్వాత తొలి 


ర్‌5ి 


అంతవుందిని పడవలలో దాటించి అక్కడకు చేర్చాలి. వారంతా 
ప్రాతాలాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంఘస్టాన్‌లో పాల్గొనడానికి 
తయారైపోవాలి. ఇది ఇలా ఉండగా ప.పూ,(శ్రీగురూజీని లాంచిమీద 
ప్రయాణం చేయించి శిబిర స్టలానికి చేర్చాలి. ఇవన్నీ రిస్కుతో కూడిన 
పనులు. ఊళ్ళోనే ఎక్కడో మైదానంలో పెట్టుకొంటే ఈ బాధలు అన్నీ 
ఉండవు అన్న అభిప్రాయమే ఎక్కువమంది వెలిబుచ్చారు. కాని బాపూరావ్‌జీ 
చెప్రొరు- 


సంఘ కార్య(క్రమం ద్యారా స్వయంసేవకులకు శిక్షణ లభించాలి. 
ఎంతటి సవాళ్ళు ఎదురైనా పూనిక వహించి పని చేసి పరిష్కరించుకోగలం 
అనే మానసిక సంసిద్దత ఏర్పడాలి. అది అనుభవం ద్వారాగాని లభ్యం కాదు. 
ఆ అనుభవం కల్పించాలి. మనం సంఘస్టాన్‌లో మాస్‌ ఫైటింగ్‌కు సంబంధించిన 
ఆటలు ఆడుతుంటాం. దెబ్బలు తగులుతుంటాంలి, రక్తం 
కారుతుంటుంది- అయినా ఆడటం మానం. అంత కష్టపడి అలాంటి ఆటలు 
ఆడకపోతేనేం? అని అనుకొంటే ఆ మేరకు శిక్షణ కొరవడినట్లై, ఒక ఛాలెంజిగా 
తీసుకొని ఈ శిబిరం నిర్వహిద్దాం. ఇందువల్ల స్వయంసేవకులకు అనేక 
అనంభవాలు వస్తాయి. ఎంత క్లిష్టమైన పనినైనా విజయవంతంగా 
నిర్వహించగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. 


కేవలం మాటలు చెప్పడమే కాదు, ఆయన ముందు. నిలబడి 
మార్షదర్శనం చేశారు. ఏ పని ఎవరు చేయాలి అనేది ముందుగా చేసుకొన్న 
యోజన (ప్రకారం తు.చ. తప్పక నెరవేరేట్టు పర్యవేక్షణ చేశారు. వారు 
స్వయంగా నిక్కరు, బనియన్‌ ధరించి పలుగుపార పట్టుకొని గ్రౌండులో పనికి 
ఉపక్రమించారు. అది చూచి స్వయంసేవకులు తమ సర్వశక్తులు ఒడ్డి పనిలో 
నిమగ్నమైపోయారు. ఆ మాత్రం (పరణ చాలు. 
57 


ఒక్కొక్క కార్యకర్త పదిమంది పెట్టుగా రాత్రింబవళ్ళు పని చేసి అనుకొన్న 
సమయానికి శిబిరం నిర్మించారు. శిబిరం అంతా పూర్తి అయ్యాక దివ్యమైన 
ఆ దృశ్యం చూస్తుంటే కృష్ణమ్మ ఒడిలో దేదీప్యమానమైన దీపకాంతులతో 
ఓ భవ్యమైన శిశువు ఒదిగి కూర్చున్నదా అనిపంచింది. 

శిబిరంలోకి స్వయంసేవకులను చేరవేయడానికి లాంచీలు 
సిద్దమైపోయాయి. పదమూడువందల మంది స్వయంసేవకులు క్నష్ణమ్మ 
ఒడిలో ప్రకృతి రమణీయకంగా శోభిల్దుతున్న ఆ లంకలో చేరిపోయారు. 
పూర్తిగా తెల్లవారక ముందే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శారీరక 
కార్యక్రమాల నిర్వహణలో చండశాసనుడని పేరొందిన (కిరాం సాఠే శిబిర 
ముఖ్యశికక్‌గా సంఘస్ట్రాన్‌ కార్య(క్రమాలు నిర్వహించారు. కష్టం అంతా 
మర్చిపోయి స్వయంసేవకులు ఆనందానుభూతిని పొందారు. యోజన 
(పకారం పూజ్య గంరూజీ శిబిరం సందర్శించి స్త్వయుంహసువకులకు 
మార్గదర్శనం చేశారు. 

శిబిర సమారోపోత్సవం సువిశాలమైన పి.డబ్ర్యూ. డి మైదానంలో 
ఎర్పాటు చేశారు. స్వయంసేవకులంతా లాంచీలలో కృష్ణానదిని దాటి ఈవలి 
ఒడ్డుకి చేరి బారులు తీరి సంఘస్టాన్‌లో పొందిన శిక్షణను ప్రదర్శిస్తూ అత్యంత 
(క్రమశిక్షణతో పూర్తి గణవేషతో కవాతు చేసుకొంటూ శోభాయా (త 
నెరపుతూ ప.డబ్బ్యూ.డి మైదానానికి చేరారు. ప.పూ (శ్రీగురూజీ 
స్త్వ్వయంసేవకులను, ఉత్సవానికి విచ్చేసిన పెద్దలను ఉద్దెశించి ఎంతో 
స్ఫూర్తిదాయకంగా (ప్రసంగించారు. ఆ శిబిరంలో పాల్గొన్నవారిలో ఇప్పుడు 
కొందరు జీవించి ఉన్నారు, కొందరు లేరు. అప్పుడప్పుడు కలుసుకొన్నప్తుడు 
ఆ శిబిరానికి సంబంధించిన మధుర స్మృతులు నెవురు వేసుకొంటూ 
పులకి తాంతరంగులవుతుంటారు. స్వయంసేవకులకు శిక్షణ గరపటంలోను, 

58 


యోజనా బద్దంగా కార్యం నిర్వహించడంలోనూ బాపూరావ్‌జీకి గల నేర్పుకు 
ఈ శిబిరం ఒక దర్శణంలాంటిది. 


కాస్తశిక్షణ ఇస్తే బౌద్దిక్‌ కార్యక్రమాలు చక్కగా తీసుకోగలుగుతారు అనిపిస్తే 
అలాంటి కార్యకర్తలను ఎంపిక చేసుకొని వారికి కార్యక్రమాలు అప్పుగించేవారు. 
బౌద్దిక్‌ కార్యక్రమూలు క్రొత్తగా తీసుకొనేప్పుడు కాస్త బెరుకు, ఇంకాస్త 
వణుకు, మరికాస్త మతిమరుపు ఉండటం గమనిస్తాం. బాపూరావ్‌జీ ఎంతో 
జాగ్రత్తగా ఆ బెరుకు పోగొట్టి ఉత్సాహపరిచి పారపాట్లు సరిదిద్దేవారు. 

అయోగ్యః పురుషోనాస్తి 

యోజకస్తత్రదుర్రభః 

మనుషుల్లో అయోగ్య్యడెవడూ ఉండడు. కాని యోజకుడు 
దొరకడమే దుర్లభం అని పై శ్లోకానికి అర్దం. దీనిలో మొదటి వాక్యంపైన 
పూర్తి విశ్వాసం ఉంచి రెండో వాక్యంలో దుర్లభం అనే మాటకు 'కాదు' అని 
సవరణ జోడించిన మహనీయుడు (క్రీ భావ్‌రావు దేవరస్‌. ఆయనకు 
సచివుడు, సారధి అనదగిన వారు (శ్రీ బాపూరావ్‌ మోఘే. యోజకులు 
దొరకడం దుర్లభం కాదు అని వీరిద్దరూ బుజువుచేశారు. యోజకులు, 
ప్రయోజకులు, విజయశీలురు అనదగిన కార్యశూరులనెందరినో నిర్మించిన 
మహా నియులు:. ర 


కధ శిక్షణలో భాగం 


1959 వే వరాసంలో బందరులో ఓ.టి.సి జరిగింది. 
భారత (ప్రధానిగా నెహూగారు భారతీయాత్మకు విరుద్దమైన విధానాలు 
అనుసరిస్తున్నందున ప. పూ. (క్రీగంరూజీ చాలా వ్యధ చెందారు. 


రాజకీయనాయకుల పెరు చెప్పి విమర్శించడం గురూజీకి అలవాటు లేదు. 
59 


కాని ఆ ఓ.టి.సి లో వరా[త్రం నె(హూాగారి విధానాలను తీవ్రంగా 
విమర్శించారు. ఆ ఓ.టి.సి లో గురూజీ గావించిన మూడు బౌద్దిక్‌లు 
చిరస్మరణీ యాలు. మరీ మూడవ రోజునైతే బౌద్దిక్‌ అంశాలు వ్రాయాలని 
కూర్చున్నవారు ఏమాత్రం అందుకోలేకపోయారు. హిమాలయ నాణువుల 
నుండి జాలువారుతున్న గంగమ్మ ప్రవాహవేగాన్ని గుర్తుకు తెచ్చిన ఆ వాక్‌ర్సురి 
స్వయంసేవకుల మనోభావాలను కర్తవ్యోన్ముఖంగా పరుగులు తీయించింది. 
బందరులో ఓ.టి.సి ఏర్పాట్లకు సంబంధించి మొదటి రెండు మూడు 
రోజులు కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికి బాపూరావ్‌జీ మార్గదర్శనంలో ఆ 
ఇబ్బందులు వెంటనే సర్దుబాటు అయ్యాయి. 


ఆ ఓ.టి.సి లో నేను “వివేకానంద” కధ చెప్పాను. వివేకానందుని 
చరిత్ర సమగ్రంగా చదివి బాగా తయారై నేను కధ చెప్పడం ప్రారంభించాను. 
చికాగో సభల ఉపన్యాసాల దగ్గరికి రాకుండానే సమయం అయిపోయిందని 
ఈల ఊదారు. కధ అంత అసమగ్రంగా పూర్తి చేయవలసి వచ్చినందుకు 
బాధపడ్డాను. ఆ రోజు బాపూరావ్‌జీని కలిసినప్పుడు, ‘కధ అంతా బాగా 
చెప్పావు. కాని ఏ అంశాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి అనేది ముందంగానే 
నిర్ణంయంచుకొని ఇచ్చిన సవుయంలో ఆ అంశాలన్నీ స్పృశించే రీతిగా 
తయారు కావాలి. బౌద్దిక్‌,కధ, గోష్టి, చర్చ- ఏది తీసుకొన్నప్పటేికి 
స్వాయంబవకులకందించే శిక్షణ లో అది భాగం అనే సంగతి గుర్తించాలి. కనుక 
కధిల్‌"ని అంశాలు ఎంపిక చేసుకొనేప్పుడు అనగా ఆ కధానాయకుని గుణాలు 
వెళ్లై షంచే ప్పుడు ఆయా ఘట్టాలు స్వయుంసువకుని వునోబలం, 

త్మవశ్వాసం, కార్యదీక్ష పెంచేందుకు దోహదపడేవి చూచి ఎంపిక 
చేసుకోవాలి? అంటూ చక్కటి మార్గదర్శనం చేశారు. వారి మార్గ్షదర్శనంలో 


ren 


సంఘ సిద్దాంతాన్ని విడవుర్చి చెప్పగల సావుర్జ్యం అలవర చుకొన్ను 
కార్యకర్తలెందరో ఉన్నారు. 


వీడని రుగ్మత 


1955 నుండే బాపూరావజీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఎన్నో 
రకాల వైద్యాలు చేయించారు. అయినా గుణం కన్పించలేదు. ఇక ప్రాంత 
ప్రచారక్‌ బాధ్యతలు నిర్వహించడం సాధ్యంకాదని భావించారు. తమ తర్వాత 
ఆ కార్యభారాన్ని ఎవరికి అప్పుగించాలా అని బాగా ఆలోచించారా. 
సంయవన శీలి, 'సంఘటన' శాస్త్రకోవిదుడు అంిన (జ్ర సోవుయ్య 
భంజస్కంధాలపై ఆ బాధ్యతపెట్టి 1959 వుచిలీపట్నం ఓ.టి.సి 
అయిపోయాక నాగపూర్‌ వెళ్ళిపోయారు. 


కొంతకాలం ఇందోర్‌లో ఉన్నారంగాని వెుదటి నుండి 
కుటుంబంతోటి మమత్వానురాగాల కంటె సమాజంతోటి గల సమరస 
భావవేం వారి జీవన నౌకను ముందుకు నడిపిస్తూ వచ్చింది.1962లో 
ఎక్నోకు చేరారు. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా “రాష్ట్రధర్మ' ప్రచురణకు 
ఏంబంధించిన వ్యవహారాలు చూశారు. 1965 నుండి అఖీలభాద ఆయ 
నౌద్దిక్‌ ప్రముఖ్‌ బాధ్యత స్వీకరించారు. అఖిలభారతీయ బౌద్దిక్‌ ప్రముఖ్‌ 
వాధ్యతలో దేశవ్యాప్తంగా చురుకుగా పర్యటనలు కొనసాగించారు. 1970లో 
౧డీవాడ ఓ.టీ.సి లోకూడ వారి బౌద్దిక్‌ వర్గ జరిగింది 1971,72 
)ంవత్సరాలలో నాగపూర్‌లో మూడవ సంవత్సరం ఓ.టి.సి శిక్షార్హులకు 
"ౌద్దిక్‌ తీసుకొన్నారు( ఈ బౌద్దిక్‌ లలోని అంశాలు అనుబంధం 1లో 
వాడండి.) 


61 


1980లో ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. చిన్నపాటి కుదుపు జరిగినా 
ముక్కు వెంట రక్తం వచ్చేది. శరీరంలో ఎక్కడైనా చర్మానికి గట్టిగా వత్తిడి 
తగిలితే అక్కడ రక్తం వచ్చేది. అదొక విచిత్రమైన వ్యాధిగా పరిణమించింది. 
పర్యటనల భారం ఏమాత్రం తట్టుకోలేని స్థితి దాపురించింది. వీడని 
రుగ్మతతో బాధపడుతూ ఢిల్లీ కార్యాలయంలోనే 25- 1-94నాడు తుదిశ్వాస 
విడిచారు. 


భారతమాత చరణసువలో మొగ్గతొడిగి వికసించి నలుదిశల సుగంధాలను 
విరజిమ్మిన మరో కుసుమం భూమాత ఒడిలో చేరింది. 


అడుగులో అడుగేద్దాం 


సుఖాలకు అతీతంగా 


50 దశకంలో ఆర్‌.యస్‌.యస్‌ వనరులు చాలా పరిమితంగా 
ఉండేవి. (ప్రచారక్‌ జీవితం అంటే ఆదర్శమైన జీవితం కాబట్టి ఖరర్చ 
విషయంలో బహు జాగ్రత్తగా ఉండేవారు. ఆరోజులలో ప్రచారక్‌లు ఎంత 
నిరాడంబరంగా జీవించేవారంటే (ప్రాంత (ప్రచారక్‌ సహితం సైకిల్‌ మీదనే 
తిరిగేవారు. సంపన్న కుటుంబాలనుండి (ప్రచారక్‌గా వచ్చిన వారు సహితం 
సుఖాలను గూర్చి ఆలోచించక ఆదర్శమే ప్రధానంగా జీవించేవారు. వారు 
చెప్పి మాలలను బల్టగాక వారి ఆచరణ ,నడవడిక ద్వారానే హృదయాలను 


. 
రివుతి ఉండేది. ఈ 30 రూపాయులు కూడా ఎక్కువ భాగం 
ఎరురాలా తకు ఖరం) అయ్యేది. స్వాయంసేవకుల గృహాలతో గల నిత్య 
సంపరి_9 కారణంగా ఆ కుటుంబాలలో (ప్రచారక్‌ కూడా ఒక సభ్యుడే అన్న 


ఆ 


62 


రీతిలో అనురాగం సంపాదించి భోజన సదుపాయానికి బాధలే కుండా 
చేసుకొనేవారు. వాస్తవానికి సమాజసేవకుల క్షేమం సమాజం బాధ్యతే కదా! 
సమాజంలో ఈ భావన పొదుక్‌లడం కూడా సంఘ కార్యంలో భాగమే. 
అయితే ఆదర్శవంతమైన జీవితం అందుకు అత్యంత ఆవళ్యకం. 


ఆనాటి (ప్రచారక్‌ ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తపాటించే వారో 
తెలుసుకోవడానికి బాపూరావ్‌జీ జీవితం నుండి ఒక ఉదాహరణ చెపుతాను. 
ప్రాంత ప్రచారక్‌గా ఉన్న బాపూరావ్‌జీ కారం చేయించుకోవడానికి క్షారశాలకు 
వెళ్ళవారు. గడ్డంతో తారం చేస్తే ఎంత, గడ్డం చేయకుండా కేవలం కారానికి 
ఎంత అని బేరం చేసి గడ్డం చేయించుకోకుండా క్షారం పూర్తి చేయించుకొని 
కార్యాలయానికి వచ్చి కార్యాలయంలో తన రేజరుతో గడ్డం చేసుకొనేవారు. 
ఆకాస్త డబ్బు మిగిలినా మి గిలినట్టి. సమాజ కార్యానికి ఉపయోగపడుతుంది. 
ఇదీ ఆనాటి ప్రచారకుల ఆలోచన తీరు. 


1958 (ప్రాంతంలో గదావరి- పుష్తూతాల సవంయుంలో 
గోహత్యానిరోధ ఉద్యమానికి పుష్టికూర్చడానికి తత్సంబంధిత సాహిత్యం 
ప్రజలకు అందించాలని “గోమాత నెలా రక్షించాలి! అన్న పుస్తకం సంఘం 
[బంటు శేలతుంవింది. ఆ పుస్తకాలు అక్కడి భక్త జనానికి సకాలంలో 
అందజేయడానికి గాను జగన్మోహనరావుకు ఆ పుస్తకాల కట్టులు ఇచ్చి 
రాజమండ్రికి పంపించారు. ఆయన రాజమండ్రి నుండి తిరిగి వచ్చాక ఖర్చులు 
వాసిన కాగితం, మిగిలిన డబ్బు అప్పజెప్పాడు. ఆ ఖర్చులలో ఒకచోట “కో 
ఎర్చు” అని వ్రాసి ఉంది. అది ఎత్తి చూపిస్తూ బాపూరాన్‌బీ “సంఘ ఖర్చు 
కాఫీ ఖర్చు రాకుండా ఉంటే బాగుంటుంది” అన్నారు. ఖర్ఫుల బపు 
ఆనాటి జాగ్రత్త అది! 


63 


(ప్రచారక్‌ ది గౌరవస్టానం 


1958లో విజయవాడలో మూడురోజులపాటు హౌమంత శిబిరం 
నిర్వహించబడింది. శిబిరం ఏర్పాటు అంతా యస్‌.కె.పి. వి. హైస్కూలులో 
జరిగింది. ఈ హేమంత శిబిరంలో ప.పూ.(శ్రీగురూజీ పాల్గొన్నారు.ఈః 
సందర్భంలో జింఖానా గ్రౌండ్స్‌లో సార్వజనికోత్సవం కూడా 
నిర్వహించబడింది. సంఘ సైద్దాంతిక భూమికను వివరిస్తూన్న గంభిరమైన 
బౌద్దిక్‌ గురూజీ గళం నుండి వెలువడింది. ఈ సార్వజనికోత్సవంలో 
స్వయంసేవకులు వేదికను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఏర్పాటు కూడా 
చాలా చక్కగా జరిగాయి. 


సహజంగా స్వయంసేవకుల (ప్రవృత్తి ఎలా జలే కార్య [క్రమం 
సజావుగా జరగడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఎంత కష్టమైనా సరే ఒళ్ళు విరుచుకు 
పని చేసి పూర్తి చేస్తారు. వేదిక నిర్మాణ ంలోగాని, ఏర్పాట్లు సరి 
చూసుకోవడంలోగాని అవసరం అయితే నిద్ర, ఆహారం మాని అయినా సరే 
సక్రమంగా జరోగేట్టు చూస్తారు. కాని కార్యక్రమం అయిపోగానే మాత్రం ఎవరికి 
వారు ఇంటి ముఖం పడతారు. ఒకటి రెండుగంటలు ఆలస్యమైనప్ప టేకి 
సామాన్తన్న్న సర్దిపెట్టి అప్పగించి వెళ్లామన్న ప్రశాంతమైన ఆలోచన ఉండదు. 
అందువల్ల 5 wy లేమికొల్టువచ్చినట్టు కన్పిస్తుంది. సామాన్లన్నీ సద్ది 
శ బాధ్యత ఉన్న అధికారులకు చిరాకనిపెస్తుంది. ఆరోజు 
)వం పూర్తి కాగానే అప్పుడు (పచారకులుగా ఉన్న 


సూ 


ద. కృష్ణమూర్తిగారు, వై. సి. రంగారెడ్డిగారు కూడా అలిసిపోయిన కారణ ౦గానో 


64 


పడింది. నిజంగానే ఆయన చాలా కష్టపడవలసి పచ్చింది. ఆ మర్నాడు బైఠక్‌లో 
ఈ (ప్రచారకులపైన శ్రీ)నివాసశర్మగారు రుసరుసలాడారు. అది బాపూరావ్‌జీ 
చెవిన పడింది. బాపూరావ్‌జీ (శ్రీనివాసశ ర్మగారిని పిలిచి, ' ఒక్కోసారి 
లోపాలు (ప్రతి వారు చేస్తారు. అందువల్ల కొందరికి కష్టం కలగేమాట కూడా 
వాస్తవమే. అలాంటి లోపాలు ఇక ముందు జరగకుండా చూచుకోవాలేగాని 
ప్రచారకులను తేలికగా మాట్లాడటం భావ్యం కాదు. ప్రచారక్‌ అంటే భుక్తికి 
లేక వచ్చిన వాడుకాదు. ఎన్నో సుఖాలు వదిలిపెట్టుకొని సమాజ పరమేశ్వరుని 
సవకై తరలి వచ్చిన ఉత్తవువ్యక్తులు ప్రచారకులు. ఎట్టి పరిస్టితిలోను 
ప్రచారక్‌లను కించపరచరాదు. సంఘ వ్యవస్థలో వారిది చాలా గౌరవమైన 
స్థానం అని మర్చిపోకూడదు” అని మందలించారు. (శ్రీ, శర్మగారు కూడా 
అంతకు ముందు కొంతకాలం (ప్రచారక్‌గా ఉన్నవారే కాబట్టి ఆ మాటలు 
త్వరగానే చెవికెక్కాయి. 
సు(గీవాజ్ఞ 

1956 సెప్టెంబర్‌ 2వ తేదీన బాపూరావ్‌జీ నన్ను కార్యాలయానికి 
పిలిపించారు. నేను వారి గదిలోకి వెళ్ళి కలవగానే నాచేతికి టైపు చేయబడిన 
ఒక కాగితం అందిస్తూ, “ఇది నీ అపాయింటుమెంటు ఆర్లరు. వరంగల్లు 
ఆం(ధ్ర విద్యాభివర్షని బహుళార్లసాధక పాఠశాలలో నీవు టీచర్‌గా చేరాలి. 
వెళ్ళి ఈ ఆర్హరు హెడ్మాస్టరుగార్కి చూపించి స్కూలలో చేరు. కార్యదర్శిగారు 
మన స్వయంసేవకులే* అన్నారు. 

'ఎపుడు బయలుదేరాలి?! అడిగాను 

“ఈ రాత్రికే. రేపుప్రాద్దునే డ్యూటీలో చేరిపో' 

“నేను కాలేజీలో రిజిగ్నేషన్‌ లెటర్‌ ఇవ్వాలి కదా?” అన్నాను. 

65 


'అది ఇప్పుడు వ్రాసి నాకివ్వు.నేను పంపిస్తాను’ అన్నారు. 

అప్పుడు నేను యస్‌. ఆర్‌. ఆర్‌. అండ్‌ సి.వి. ఆర్‌ కళాశాలలో కామర్స్సు 
డిపార్హుమెంటులో అధ్యాపకుడుగా పని చేస్తున్నాను. 

ఇంటికి వెళ్ళి మా నాన్నగారితో “ఈ రోజు రాత్రి నేను వరంగల్టుకు 
వెళుతున్నాను. అక్కడ హైస్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది? అని చెప్పాను. 
నాకున్న పెద్ద సౌలభ్యం ఏమిటంటే మా నాన్న గార్కి చదువ్లురాదు. కాలేజీలో 
ఉద్యోగం మానేసి హైస్కూల్లో చేరడం ఏమిటి అన్న మీమాంస తలెత్తలేదు. 
అయితే “ఉన్న ఊళ్ళో ఉద్యోగం వదిలి పెట్టుకొని పరాయి ఊరికి పోవడం 
ఎందుకురా?” అని మాత్రం అన్నారు. 
బాపూరావ్‌జీ మాట అంటే కార్యకర్తలలో చాలావుందికి సు(గీవాజ్ఞలా 
ఉండేది. నేను ఆ రాత్రికే బయలుదేరి మర్నాడు ఉదయానికి వరంగల్లు 
కార్యాలయం చేరాను. 


1953 కు నుందు సంఘ దృష్ట్వా తెలంగాణా (ప్రాంత ౦ 
౨౨ధ్ర(ప్రాంతంలో కలిసి లేదు. తొలిసారిగా 1953లో విజయవాడలో జరిగిన 
ఉం, సిక తెలంగాణా నుండి కూడా స్వయరేో సవకులు శికార్హులుగా వచ్చారు. 


యో 


అకుడ నుండి ప్రాంత ప్రచారక్‌గా బాపూరార్‌జీయే తెలంగాణ = జిల్లాల 
ధక 
లాలా ర త! (పచారకులను re కక తండ 


సా పైన బాపూరాఎజ మనస్సు కేంద్రీకరించారు. ప్రశారకులుగా 
కృృగల్లతే ప్రచారకులుగాను, ఉద్యోగులుగా వెళ్ళగలిగితే ఉద్యోగులుగానూ 


66 


మాసాల వ్యవధిలో అయిదారుగురు కార్యకర్తలు అలా వరంగల్టు చేరారు. 
కొచ్చికృష్ణమూర్తిగారు ప్రచారక్‌గాను, (శ్రీ శఠగోపాచార్య, శ్రీ వీరంరాజు 
కృష్ణమూర్తి ఆయుర్వేద కళాశాల లెక్చరర్గుగాను, రేవా కోటేశ్వరరావు, 
యల్‌.యస్‌.రాజు, నేను హైస్కూలు టీచర్జుగానూ ఒకే కాలంలో అక్కడ 

చేరాం. అనుభవజ్ఞులైన కార్యకర్తలంతా ఒకచోట చేరిన కారణంగా సంఘ 
కార్యవ్యాప్తీలో సౌలభ్యం చేకూరింది. ఉద్యోగం అన్నది ఒక మిష మాత్రమే. 

శక్తి, యుక్తులన్నీ సంఘకార్యానికి ఉపయోగపడలెననే పట్టుదలతో ఎంతో 
సమయం ఇచ్చి ఈ కార్యకర్తలంతా పని చేశారు. అంతకు ముందు వరంగల్లు 

జిల్లా (ప్రచారక్‌గా పనిచేసిన (శ్రీ) కె.శంకరరావుగారు సంఘకార్యానికి చక్కని 
పునాది వేశారు. ఆ తర్వాత అక్కడ చేరిన ఈ కార్యకర్తలంతా దివ్యమైన 

సౌధం నిర్మాణం చేశారు. వరంగల్లు జిల్లాలో మారుమూల గ్రామాలైన 
జాఫర్‌గడ్‌, ఇప్పగూడెం వంటి ప్రదేశాలకు కూడ సంఘకార్యం ప్రాకిందంటే 

ఈ కార్యకర్తలందరి సమిష్టి కృషివల్లనే. ఆరోజుల్లో కొందరు మంచిమంచి 

ప్రభుత్యోద్యోగాలు వదులుకొని వచ్చి ఉదరపోషణార్దం ఏదో చిన్న వ్యాపకం 

పెట్టుకొంటూ ఎక్కువ సమయం సంఘానికిచ్చారు. కొందరైతే సంపూర్ణంగా 

సంఘకార్యానికే తమ సమయం ఇచ్చిన వారున్నారు. కొచ్చిక్నష్ణమూర్తిగారు 

వరంగల్లు జిల్లాలో పర్యటించని ప్రదేశం లేదు. ఇప్పటివలె ఆనాడు మంచి 
ప్రయాణ సాధనాలు కూడా ఉండేవికావు. వరంగల్లు పట్టణంలో తిరగడానికి 
ఒక సైకిలు, పల్లెలకు చెరడానికి బస్సులు, అవి లేనిచోట కాలి నడక. అయినా 
ఎన్ని మహత్తర కార్యాలు నిర్వహించబడ్డాయి! అందుకే ' కియాసిద్ది సత్వేభవతి 
మహతాన్నోపకరణే' అన్నారు పెద్దలు. యోజనాబద్దంగా తెలంగాణ జిల్లాలలో 
సంఘవ్యాప్తికి బాపూరావ్‌జీ కృషి చేశారు. 


67 


వ్యక్తిగత (శ్రద్ద 
శ్రీ యస్‌.వి. సుబ్బరాజుగారు చాలా చిన్న వయస్సు నుండి 

సంఘానికి వస్తున్న కార్యకర్త. సంఘం నిర్వహిస్తున్న భారత ము(దణాల యం 
(ప్రింటింగ్‌ (ప్రైస్‌) పని మొత్తం చాలాకాలం ఈయన భుజస్కంధాల మైన 

డుస్తుండేది. ఆయన భారత ముద్రణాలయంలో చేరకముందు 1954లో 
హిందీ ప్రచారసభలో పని చేస్తుండేవారు. అప్పుడు వారి భుజంపైన ఒక మె షీన్‌ 
పడి గాయం అయింది. రెండురోజులుగా ఆయన శాఖకు రావడం లేదనే 
విషయం బాఫూరావజీకి తెలిసింది. రోజూ శాఖకు వచ్చే వ్యక్తి రెండు రోజులు 
వరఎసగా రాకపోయేప్పుటి క్తి ఏవ్పెందో తెలుసుకొని రవ్ముని లక 
స్వయంసేవకుని సుబ్బరాజుగారి ఇంటికి పంపించారు. విషయం తెలుసుకొని 
స్వయంగా బాపూరావ్‌జీయే పరామర్శించడానికి వచ్చారు. రోజూ సంఘస్టాన్‌కు 
వచ్చే స్వయంసేవక్‌ ఒక్కరోజు రాకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 
స్వయంసేవకుని కలవడం అనేది గటపద్రతి బాగా అమలులో ఉన్న రోజుల్లో 

(ప్రతి శాఖలోనూ జరుగుతుండేది. విషయమేమిటో తెలుసుకొని వున 
తోడ్సాటు ఏద్దెనా అవ సరమెైతే అందించాలి అని సంఘస్తాన్‌ లో 
వెపుతుండేవారు. అది ఆచరణలో చూపేందుకు బాపూరావ్‌జీ మార్గదర్శనం 
చేసేవారు. ఇలా అనేక సందర్భాలలో జరిగింది. 


1955 ఫిబ్రవరి మాసంలో నేను జబ్బు పడ్డాను. అప్తుడు నేను ఆం (య 
విశ్వవిద్యాలయంలో బి. కాం( ఆనర్స్‌) ఆఖరు "సంపత్సరం చదువుతున్నాను. 
పరిక్షలు దగ్గరకు వస్తున్నాయి. యూనివర్శిటీ హాస్టల్‌లోనే ఉండి చదువు 
క నసాగించాలంటే జబ్బుతో బాధపడుతున్న నాకు మందు అందివ్వాలన్నా, 
ళ్ళ అందివ్వాలన్నా పరిచర్య చేసేవారెవరూ ఉండరు. పోనీ ఆ ఏడాది 


68 


పరీక్షకు వెళ్ళకుండా మానేద్దామా అంటే మా ఇంటి ఆర్దిక పరిస్టితి అందుకు 
అనుకూలంగాలే దు. ఎంత అవస్ట్రపడి అయినా సరే పరీక్షకు కూర్చుని 
ప్యాసయిపోయి ఏదో ఒక ఉద్యోగం చూచుకొంటేనేగాని గడిచేట్టులేదు. పరిస్టితి 
అదీ! అప్పుడు బాపూరావ్‌జీ విశాఖ పర్యటనకు వచ్చారు. నా విషయం అంతా 

విన్నాక (శ్రీ వి. యల్‌. యన్‌. పెంక బ్రామయ్యగారిని పిలిచి ' ఏప్రిల్‌లో పరీక్షలు 
అయిపోటేంవరకు గోపిరెడ్డి మీ ఇంట్లో ఉండి చదువుకొంటాడు. 

పరీక్షలప్పుడు వీతోపాటు యూనివర్శిటీకి కారులో తీసుకుపోయి 
తీసుకొస్తుండండి' అని పురమాయించారు. అప్పుడు వెంకట్రామయ్యగారు 
ఫిలాసఫీ ఆనర్స్‌ చదువుతుండేవారు. డాక్షరుకు చూపించడం, దగ్గర ఉండి 
పరీక్షలు (వాయించడం వరకు స్వయంగా ఆయన సహాయపడేవారు. వారెంతో 
ఆస్తిపరులు. నేను కడుపేదవాడిని. స్వయంసేవకులలో ఈ తారతమ్యం లేదు. 
వారం నా పర్ద అన్నయ్య్యవలెనే ఆదంక్‌"న్నారు. బాపూరావ్‌ జీ 
స్వయంసేవకులపట్ట ఎంత వ్యక్తిగత [శ్రద్ద తీసుకొనేవారో చెప్పడానికే ఈ 
ఉదాహరణ. 

బాపూరావ్‌జీ (ప్రాంత (ప్రచారక్‌ బాధ్యతలు (శ్రీ సోమయ్యగార్కి 
అప్పగించి ఆంధ్ర ప్రదేశ్‌ విడిచి వెళ్ళిన తర్వాత కూడా నాబోటి కార్యకర్తలు 
కొందరు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపుతుండేవారు. ఉత్తరం [వ్రాస్తే వారు 
ఎక్కడ ఉన్నా సరే తప్పక సమాధానం వ్రాస్తుండేవారు. 1963 డిశంబర్‌ 
మాసంలో నాకు ఊపిరితిత్తి ఆపరేషన్‌ జరిగింది. ఆ సందర్భంలో వారికి 
ఉత్తరం(వ్రాస్తే వెంటనే జవాబు (వాస్తూ- 

“నీకు పెద్ద ఆపరేషన్‌ జరగబోతోందని తెలుసుకొని చాలా 
ఎచారించాను. అయితే నీవు ఈ కశ్చాలనుండి శీఘకాలంలోనే బయటపడి 
ఎప్పటివలె ఆరోగ్యవంతుడవై సహజసిద్దంగా ఎప్పుడూ నీ వెంఖాన 

69 


తొణికిసలాడే మందహాసంతో సంఘ పనికి ఉపక్రమిస్తావని, ఆవిధమైన శక్త 
ఆ పరాత్పరుడు నీకు (ప్రసాదించాలని మనసారా కోరుకొంటున్నాను? అంఉయో 
ఉత్తరం (వ్రాశారు. జబ్బుతో మంచంపై పడ ఉన్న నాకు ఆ ఉత్తరం ఎంతో 
ఊం లను, అత్మబలాన్ని అందించింది. పరమేశ్వరుని కృఎవల్ల అలి 
కాలంలోనే నేను మళ్ళీ కార్యక్షేత్రానికి తిరిగి వచ్చాను. బాపూరావ్‌జీ వ్యక్తిగళ 
(శ్రద్దకు పాత్రులైన కార్యకర్తలెందలో ఉన్నారు. 


పుస్తకాలంటే (బాణం 


ఆం(ధ (ప్రదేశ్‌కు 1947లో ప్రాంత (పచారక్‌గా వచ్చేముందు 
బాఫూరావ్‌జీ ఉత్తర ప్రదేశ్‌ సహ[ప్రాంత(ప్రచారక్‌గా ఉండేవారు. అప్పుడు వారు 
అలహాబాద్‌ కేంద్రంగా పనిచేసేవారు. సమాజంలోని వివిధ జీవనరంగాల లో 
అత్యుత్తవు స్తాయి వ్యక్తులతో బాపూరావ్‌జీ సంపర్కంపెట్టుకొన్నాత. 
విద్యాధికులతోను, మేధావులతోను పరిచయాలు పెంపాందించుకొని వాదిని 
సంఘసంపర్క౦లోకి తెచ్చారు. విశ (విద్యాలయంలో ను, వివిధ కళాశాలలోను 
పని చేస్తున్న అధ్యాపకులు, విద్యార్దులు ఎందరో సంఘ సంపర్కంలోో'కి 
వచ్చారు. వ్యాపార రంగంలో ఉన్నవారిలో బహుకొద్ది మందితో మా(తమే 
బాఫూరావ్‌జీకి పరిచయాలుండేవి. మేధావి వర్గంలో పనిచేయడం అంతేనే 
వారికి సరదాగా ఉండేది. అందులోనూ సాయంశాఖల పనిమీదనే ఎక్కు_వ 
శ్రద్ద చూపేవారు. విద్యార్దులు, అధ్యాపకులు మునుముందుగా సాయంం 
అకు వచ్చేట్లు చూచి ఆ తర్వాత వరిద్వారా (పభాత్‌ శాఖలం 


జో 


ఖు 
బ్రారంభింపచేసేవారు. బాపూరావ్‌జీ మాత్రం ప్రభాత్‌ శాఖలకు ఎక్కువగా 


జాపూరావజీ అధ్యయనశీలి. ఆయన అలహాబాద్‌ విడిచివెళ్ళాక 
ఆయన స్టానంలో పచారక్‌గా వచ్చిన లియాన్‌ .వథహాద్‌ పాత్రత తలంటి 


70 


(ప్రచారకులు బాపూరావ్‌జీ అలహాబాద్‌ కార్యాలయంలో సకరించిపెట్టిన 
'పుస్తకాలు చూచి ఆశ్చర్యపోయారు. ఎబధ అంశాలపైన వందలాది పుస్తకాలు 
సేకరించారు. కేవలం పుస్తకాలు కొనడమేకాదు వాటిని అధ్యయనం చేయడం 
విశేషం. మానవ మేధకు పదును పెట్టే పుస్తకాలు ఎన్నో ఆయన అధ్యయనం 
చేశారు. 


బాపూరావ్‌జీ ఏ పని తలపెట్టినా ఆ పనికి సంబంధించిన (ప్రతి చిన్న 
విషయం మొదలు పెద్దవిషయం వరకు అన్ని అంశాలు నిర్దుష్టంగా ఆలోచించి 
యోజన చేసేవారు. అంత యోజనాబద్రంగా పని చేయడం అనేది బహుకొద్ది 
ముందికి మా(త్రమే సాధ్యవువుతుంది. అందుకే భావ్‌రావ్‌జీ “నాకుగాని 
అవకాశం చిక్కితే బాపూరావ్‌జీని స్వతంత్ర భారత ప్రభుత్వంలో స్టానింగ్‌ 
మినిష్టర్‌గా నియమిస్తాను' అనేవారు. 
గ్రంధ పఠనంలో*హాయి' 

గవర్నర్థు, ప్రధానమంత్రులు ఇంకా పెద్దపెద్ద పదవులలో ఉన్న వాళ్ళు 
తవు పని వత్తిడి నుండి బయట పడటానికంటూ 'వాలీడే' మీద 
వెళుతుంటారు. అప్పుడు అధికార సంబంధమైన పనుల జోలికి పోకుండా 
తమ కుటుంబ సభ్యులతోనో లేక ఇతర ఆత్మీయులతోనో ఆటపాటలలోను, 
వినోదకార్య[క్రమాలలోను గడిపి హాయిని అనుభవిస్తుంటారు. నెహ్రూ అలా 
వెళుతూ ఉండేవారు. ఆతర్వాత ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా ఉండగా 
కూడా జరిగింది. ఆతర్వాత రాజీవ్‌ గాంధీ (ప్రధానవుం(త్రిగా ఉండగా 
అండమాన్‌ దీనుల దగ్గర ఎక్కడో సముద్ర మధ్యంలో ఓడలో ఉండి ఇలా 
హాయిని అనుభవించారని వార్తాపత్రికలలో చదివాం. ఇలాంటి 'పెద్దలేకాదు 
మధ్య తరగతి కుటుంబాలవారు కూడా తమస్ట్రాయిని బట్టి ఇలాంటి హాయిని 


71 


పొందటానికి ఎలిఫైంటాకేవ్స్‌, సివ్దూ, కులూలోయ, అరకులోయ, ఊట 
ఇత్యాది (ప్రదేశాలకు పోతుంటారు. 


ఒకసారి (శ్రీయుత దీనదయాల్‌ ఉపాధ్యాయ, నానాజీదేశ్‌ ముఖీ, 
బాపూరావ్‌జీ -ఈ ముగ్గురూ హాలీడే వీద వెళదాం అనుకొన్నారు. 
గంగానదీతీరంలో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంపిక చేసుకొన్నారు. వీళ్ళ హాలీడే 
స్వభావం వేరు. ఎంపిక చేయబడిన పుస్తకాలు తలా పది పదిహేను పట్టుకు 
పోయారు. ఆ ప్రశాంతప్రదేశంలో తలా ఒక మూలన చేరి ఏకాంతంగా ఆ 
పుస్తక పఠనంలో నివుగ్నమైపోయి తత్సంబంధిత విషయంపైన నోట్స్‌ 
తయారు చేసుకోవాలి. రాత్రికి ముగ్గురూ ఒక చోట చేరి ఆ నోట్స్‌ పైన 
తుజ్బంగా చర్చించాలి. ఆవిధంగా సామాజిక ప్రాముఖ్యంగల కొన్ని (ప్రామాణిక 
ఉ(ద్లంధాల పఠనం పూర్తి చేయడంవారు ఈ హాలీడే ద్వారా అనుభవించ 
దలచిన “హాయి'. సంఘ (ప్రచారకులుగా తమ నిత్య జీవితంలో నిర్దిష్టమైన 
కార్య(క్రమాలకు ఉరుకులు పరుగులమీద హాజరవుతూ అధ్యయనం 
చేయదగిన పుస్తకాలు చూడటానికి సమయం దొరకడంలేదని వారు ముగ్గురు 
ఏర్పాటు చెసుకొన్న హాలీడే అది. ఆ హాయిని అనుభ విసూనే ఒక రాత్రి అంతా 
కూర్చుని (శ్రీ) దీనదయాల్‌ ఉపాధ్యాయ “సామ్రాట్‌ చంద్రగుప్త వ్రాయడం 
పూర్తి చేశారు. ఇలాంటి హాలీడేల ద్వారా హాయిని పాందగలవారి సంఖ్య 
వందలలో పెరిగితే ఎంత బావుణ్బు! 


నిశితమైన పరిశీలన 


బాపూరావ్‌జీకి నిశితమైన పరిశీలనాశక్తి ఉండేది. ఉత్తర (ప్రదేశ్‌లో 
సహ ప్రాంత ప్రదారక్‌గా ఉంటూ శిక్షావర్గలో ప్రవేశద్వారం వద్ద ఒక నిక్కరు, 
బనియను వెసుకొని కూర్వుండేవారు. వర్షలో జరుగుతున్న (ప్రతి పనిని 
విహంగవీక్షణ ౦తో పరిశీలిస్తుండేవారు. 


72 


ఒకసారి స్వయంసేవకులతో పెద్ద శిబిరం నిర్వహించడం జరిగింది 
సమారోప్‌ రోజున అంతా సామానులు సర్దుకోవడంలో నిమగ్నమయ్యారు. 
పాకశాలలో పాత్రలు కన్ఫించలేదు. ఆరోజు ఉదయం వంట పూర్తి చేసేంత 
వరకు భద్రంగా ఉన్న పాత్రలు సాయంత్రానికి ఏవువుతాయ్‌? నల్లురు 
చూస్తుండగా బయటికి తీసుకుపోయేంత చిన్న వస్తువుకూడా కాదు. 
బాపూరావ్‌జీ పాకశాల చుట్టూ కలియ చూశారు. వంట పనివారందరిని 
అక్కడనే ఉండమన్నారు. ఆ(ప్రక్కనే ఉన్న చెరువులో పాకశాలకు సమీపంగా 
ఉన్న ఓ మూలలో నీళ్ళలో దిగి కార్యకర్తలను వెతకమన్నారు. పాత్రలన్నీ 
లభ్యమయ్యాయి. ఆ ఘన కార్యం చేసిన వంటపని వారిని ఉచితరీతిన 
సత్కరించడం జరిగింది. మరోసారి అలాంటి పని చేయకుండా. 


గటి వాడు 
6౮ 


బాపూరావ్‌జీ ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి. ప్రతి ప్రసంగం ఒక 
ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి ఉద్దేశించినదై ఉండేది. ఆ 
విషయాన్ని వదిలిపెట్టి పారపాటున కూడా ప్రక్కకు పోయేవారు కాదు. ఆ 
(ప్రసంగం పూర్తి అయ్యాక (ప్రసంగ పాఠాన్ని ఒక చక్కటి వ్యాసంగా 
ప్రచురించడానికి తగినట్టుగా ఉండేది. ఆ భాష ఆ శైలి, ఆ భావప్రకటన 
ఎంతో స్పష్టంగా ఉండి ఒడుదుడుకులు లేని (ప్రవాహంలా సాగేది. తమ 
(ప్రసంగంలో ఎన్నెన్నో క్రొత్త కొత్తవిషయాలు చెప్పి స్త్వయంసేవకుల మేధకు 
పద్దును పెట్టేవారు. విశేషమైన గ్రంధ పఠనం చేతను, అంతకంటే ముఖ్యంగా 
జీవితాలను చదివి అర్దం చేసుకొన్న అనుభవం చేతను వారి ప్రసంగాలలో 
మేధో విలాసనం, విశిష్ట విశ్లేషణ కనుపట్లేవి. సంఘస్వయంసేవకులు వారి 
(ప్రసంగాలను పసందైన విందుగా భావించేవారు. బయటినుండి క్రొత్తగా వచ్చి 
విన్న పెద్దలు, 'పొట్హైవాజైనా చాలా గట్టవాడయ్యా' అంటూ (ప్రశంసించిన 


73 


సందర్భాలున్నాయి. |ప్రచారక్‌గా రాకముందు బాపూరావ్‌జీకి ఉపన్యాసాలిచ్చె 
అలవాటు బొత్తిగాలేదు. ఆతర్యాతనే ఆ కళ అబ్బింది. 


(ప్రయాగ సమ్మెళ నం 


1966సం.లో ప్రయాగలో జరిగిన విశ్వహిందూపరిషత్‌ సాధు 
సమ్మేళనం చరిత్రాత్మకమైనది. దేశమంతటి నుండి పదివేలమంది సాధువులు 
వచ్చారు. అంత పెద్ద సమ్మేళనానికి ఏర్పాట్టు చేయడం సాధారణమైన విషయం 
కాదు. అందులోను సాధువులు వారివారి పీఠాల సంప్రదాయాలను చాలా 
గట్టిగా పాటిస్తారు. ఎవరికి వారే గొప్ప అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. 
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వారికి సంతృప్తికరంగా ఏర్పాట్టుచేయాలంటే 
ఎంతో ఓరిమి, సంయవుము, సమయస్ఫూర్తి అవసరం అవుతాయి. 
బాపూరావ్‌జీ (ప్రతి చిన్న విషయాన్ని యోజనాబద్దంగా నిర్వహించారు. 
ముందుగా యోజన చేసేప్పుడే అన్ని వివరాలు సేకరించి తదనుగుణ ౦గా 
ఏర్పాట్లు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా వేదికపైన దిగంబర 
సన్యాసులు కూడా ఆశీనులై ఉన్నప్పుడు ఏర్పాట్టు ఇంకా ఎంతో పకడ్బందీగా 
నిర్వహించవలసి ఉంటుంధి. వేదికపైన వారు ఆశీనులై ఉండే స్టలంలో 
నడుంపైభాగం మాత్రమే కన్పించే రీతిగా దడిలాంటిది నిర్మాణం చేసి ఎవరికి 
అసౌకర్యం కలుగని రీతిలో ఏర్పాటు చేయవలసి వచ్చింది. అది అంతా ఎంతో 
నేర్పుగా ఏర్పాటుగావించారు బాపూరావ్‌జీ. ఈ సమ్మేళనంలో గోహత్యా 
నిరోధానికి సంబంధించి చేసిన తీర్మానం అందరి (ప్రశంసలు పొందింది. 


అందరి అభిప్రాయాలు వినెవారం 


బాపూరావ్‌జీ కఠినంగా వ్యవహరించవలసిన చోట వజ సమానంగా ' 


ఉంటారు. అలాగే వెసులుబాటు అవసరమైన చోట తదనుగుణ గానూ 


74 


వ్యవహరించగలరు.. ఎమర్లైన్సి రోజుల్లో మారు వేషంలో ఉండి ప్రత్యక్షంగా 
కార్యరంగంలో' దూకి పనిచేసిన కారణంగా వారికి అనేక అనుభవాల: 
ఎదురయ్యాయి. తత్ఫలితంగా పరిణామాలను అంచనా గట్టడంలో ఎంతో 

వాస్తవిక దృక్పథం కనిపించేది. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీతో 
వ్యవహరించవలసిన తీరుకు సంబంధించి ఏకనాధ్‌జీతో కూడా ఎంతో 

వేడిగా,వాడీగా వాదించిన సందర్భాలున్నాయి. అమెతో రాజీధోరణి 

విషపరిణామాలక దారితీస్తుందనేది వారి దృఢవిశ్వాసం. 


అలాగే అనుభవజ్ఞుడైన కార్యకర్తనుండి ఏదైనా సలహా అందితే దానిని 
తరచి చూచే లక్షణం కూడా ఉంది. ఒక సందర్భంలో జ్యేష్ట కార్యకర్త UY 
వరహర్‌ పాండే ఒక సలహా ఇచ్చారు. కాలమాన పరిస్టితులకనుగుణ ౦గా శాఖ 
కార్యక్రమంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకోవాలనేది వారి సూచన. 
రెండు ప్రపంచయుద్దాల నడుమ గడిచిన కాలంలో డాక్షర్టీ సంఘాన్ని స్టాపించి 
కాలోచితమైన రీతిలో శాఖా కార్యక్రమాలు రూపొందించారు. ఆతర్వాత 
కాలంలో దేశంలోను, (ప్రపంచంలోను ఆలోచనా విధానాలలో అనేక మార్పులు 
సంభవించాయి. శాఖా కార్యక్రమంలో కూడా కాలోచితమైన మార్పులు 
ప్రవేశపెట్టాలి అనేది వరహద్‌ పాండేగారి సలహా. తన వాదాన్ని సమర్దించు 
కొంటూ ఎమర్జన్సీ కాలంలో సంఘంపైన నిషేధం పెట్టిన కారణంగా శాఖా 
పద్దతిలో మార్చు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి అనేకమైన 
(కొత్త కార్యక్రమాల యోజన చేసి స్వయంసేవకులతో సంపర్కానికి విఘాతం 
కలుగకుండా కాపాడుకోగ లిగాం. అలాగే ఎమర్హన్సీ లేని సాధారణ పరిస్తితులలో 
కూడ సంఘ భావవ్యాప్తికి ఓ క్రొత్త దృష్టి అందించడం అవసరం అనేది ఆయన 
వాదన. బాపూరావ్‌జీ ఈ వాదన (ప్రశాంతంగా విన్నారు. కార్య పద్దతిలో 
మార్పులు (ప్రవేశపెట్టడానికి భీతి చెందవలసిన అవసరంలేని మాటవాస్తవమే. 


75 


కాని ఇంతకంటె ఉత్తమమైన కార్య పద్దతి ముందుంచగల్లిననాడు మాత్రమే 
అది సాధ్యమవుతుంది అని బాపూరావ్‌జీ చెప్పారు. అవతలి వారి వాదన 
వినడానికి బాపూరావ్‌జీ ఎన్నడూ విముఖత చూపలేదు. నిర్ణయాలు మాత్రం 
కూలంకషంగా ఆలోచించిన తర్వాత పదివుందిని కలిపి ముందుకు 
తీసుకుపోయే రీతిలో చేయాలనేవారు. 


అలాంటిదే 1984-85 సం.లో ఒక (ప్రతిపాదన వచ్చింది. ఎన్నికలలో 
ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలు సమీక్షిస్తూ ఒక నివేదికలాంటిది 
తయారు చేయాలని, లోపాలు నిర్భయంగా బయటపెట్టాలని ఒకరం 
(ప్రతిపాదించారు. అయితే దానివలన కార్యకర్త లలో కలతలు బయులు 
దేరుతాయని అది పార్టీపరంగా బి.జె.పి కి నష్టం కల్గిస్తుందని కౌశల్‌ కిశోర్‌జీ 
వాదించారు. బాపూరావ్‌జీ కూడా ఇలాంటి (ప్రచురణ వ్యతిరేక ఫలితాలనే 
అందిస్తుందని చెప్పి ఆ ప్రతిపాదన (ప్రక్కనపెట్టారు. 

బాపూరావ్‌జీకి భారత్‌ (ప్రకాశన్‌ కార్యం అప్పజెప్పారు. పాంచజన్య 
(ప్రచురణ విషయం కూడా చూడవలసి వచ్చింది. వారు ఏ పని చేసినా దాని 
అంచులు చూసే స్వభావం కలవారు. పాంచజన్యంలోని వ్యాసాలు కొన్ని 
ఆంగ్లంలోకి తర్హుమా చేయమనికె. ఆర్‌. మల్కానీగారికి పురమాయించారు. 
అది కాస్త సున్నితమైన విషయం. అయినా బాఫూరావ్‌జీ అదొక వివాదానికి 
దారితీయుకుండా ఎంతో మెలకువతో వ్యవహరించి తాననుకిన్నది 
సాదించారు. 

అప్పట్లో జనసంఘ్‌ మొదలైన సంస్థలెన్నో పూ. గురూజీ ప్రేరణతో 
నెలకొల్పబడుతుండేవి. సంఘం తన అసలు పని వదులు కొంటున్నదా? 
సంఘశక్తి చెల్లా చెదరవుతున్నదా? అని నాటి స్వయం సేవకులు రకరకాల 


76 


భావాలకు లోనవుతుండేవారు. ఆ అనుమానాలు తొలగిస్తూ (శీ మోఘేజీ | 
ఇలా వివరించేవారు. “సంఘం అనేది హిందూ సమాజంలోని అన్ని 
రంగాలను (ప్రభావితం చేస్తుంది. శాఖకు వచ్చి పోవటమే పనికాదు. హిందూ 
సమగ సమాజాన్ని హిందుత్వ భావనతో ప్రభావితం చేయటానికి మనం 
అన్ని రంగాలో సనిమారంగంలో పైతం, ప్రవేశిస్తున్నాం. నాడు మనం ఈ 
పని చేయలేదు. ఇప్పుడు తగు శక్తి వచ్చింది. చేస్తున్నాం. చిన్నప్పుడు గడ్డం 
చేసుకొన్నామా? వయసు రాగానే చేసుకొనటం లేదా? ఇప్పుడెందుకు 
చేసుకొంటున్నారు? చిన్నప్పుడెందుకు చేసుకోలేదు? - అంటే అర్దం 
ఏముంది? 


విద్యావిధానం వూరాలి 


స్వాతంత్ర్యం సిద్దించి ఇంతకాలం అయినప్పటికి ఇక్కడి జాతీయ 
జీవనానికి అనువైన విద్యావిధానం రూపొందించుకోలేకపోవడం దురదృష్టమని 
భావించేవారు బాపూరావ్‌జీ. 


8.2.1979 నాడు భారతీయ శిక్షణ మండలి ఆధ్వర్యంలో అప్పటి 
ఉపరాష్ట్రపతి శ్రీ జట్టి, మా.కేదార్‌నాధ్‌ సహాని, మేయర్‌ (శ్రీ, రాజేంద్ర గుప్త 
ఇత్యాది (ప్రముఖల సమక్షంలో భారతదేశం నలుమూలల నుండి విచ్చేసిన 
శిక్షణ మండలి ప్రతినిధుల సమావేశంలో (శ్రీ) బాపూరావ్‌జీ మోఘు 
ప్రసంగించారు. 

(బ్రిటిష్‌ పాలనలో ఈ దేశంలో (ప్రవేశపెట్టబడిన విద్యావిధానం ఈ 
జాతి జీవన విలువలకు పూర్తిగా భిన్నమైనదన్నారు. విద్యావంతులను తమ 
భావాలకు అనుగుణంగా మలచుకొని తమకు అవసరమైన గుమాన్తాలను 
తయారుచేసుకొనేందుకు ప్రవేశ పెట్టబడిన విద్యావిధానం అన్నారు. బ్రిటిష్‌ 


77 


(ప్రభుత్వం రాక ముందం దేశంలో ఉన్న పరిష్ణతిని సింహావలోకనం 
చేసుకొంటూ ఆ రోజుల్లో ఇళ్ళకు తాళాలు వేసివారు కాదని, అతిథి 
మర్యాదలకు సెట్టింది పేరుగా ఉండేదని చెప్పారు. శీలసంపన్నులకు నెలవుగా 
ఉండేదన్నారు. కాని (బిటీ డ్‌ ఎద్యావిధానం ప్రవేశ పెల్టబడ్డాక స్వార్దపరత్వం, 
సంకుచితత్వం, చౌర్యం, మోసం, హింసాత్మక ధోరణి సమాజంలో చోటు 
చే సుకొన్నాంయి అన్నారు. కళాశాలలోను, నిశ ఏవిద్యాలయలలో నం 
చదువుకొంటున్నవారు దొంగతనాలకు పాల్పడు తున్నారు. సరదా కోసం 
హత్యలు చేశాం అని చెప్పుకొంటున్న కిరాతకులు తయారవుతున్నారు. ఆ 
మధ్య అమెరికాలో ఒక ఏల్హవాడు అవతలి వ్యక్తిని అకారణ ౦గా తుపాకీ తో 
కాల్చి చంపాడు. ఎందుకు చంపావయ్యా అని కోర్టు వారు అడిగితే చంపడంలో 
ఉన్న మజా ఏమిటో అనుభవించి చూడటానికి అని సమాధానం ఇచ్చాడలు. 
శీలనిర్మాణానికి తోడ్పడని పాశ్చాత్య విద్య ఇలాంటి వికృతులను సమాజంలో 
సృష్టిస్తోంది అన్నారు బాపూరాన్‌జీ. 

ప్రతిదేశానికి తనదైన జీవన విలువలు కొన్ని ఉంటాయి. వాటిని 
కొపాడుక్‌ "కపోతే ఆ దేశ ఆత్మ నశిస్తుంది. మన జీవన మూల్యాలు ఈనాడు 
దెబ్బతిని పోతున్నాయి. ఫలానా చోట ప్రాఫెసర్లను కొట్టారని, ఇంకోచోలు 
(ప్రిన్సిపాల్‌ను కొల్టారని వార్తా పత్రికలలో వార్తలు వస్తుంటాయి. ఏమిటి 
ఇదంతా? వాశ్చాత్య విద్యలో నిజమైన ఆనందం, మానసిక శాంతి కొరవడిన 
కారణంగా ఆ సమాజాలు ఈనాడు అతలాకుతలం అవుతున్నాయి. ఆ విద్య 
మన సమాజాన్ని పౌరుపహీనంగా తయారు చేస్తోంది. ఈ జాతి చరి (త 
అంతా పరాజయాల పరంపరే అంటూ నేర్పబడుతోంది ఇది నూరాలి 
అన్నారు. ఈవేళ పాశ్ళాత్యదేశాలలోని ఎద్యావిధానాన్ని, పరిశోధనలను 
వుక్షీకి మక్కీ నకలు చేయడం ఎద్యార్దినేర్చుకొంటున్నాడు. ఈ దేశ 


78 ' 


(ప్రయోజనాలకు తోడ్పుడే అంశాలు మా(త్రవేం ఇతరులనుండి వునం 
స్వీకరించాలి. అతేగాని అంధానుకరణ పనికి రాదు. 


ఈనాడు విద్య 'ఇన్‌ఫార్మేటివ్‌' అయిందేగాని “ఫార్మేటివ్‌' కాలేదు. 
మనకు 'ఫార్మేటివ్‌' విద్యావిధానం అవసరం. విద్యార్దిలోని ఆలోచనాశక్తిని 
పెంచి వానిలో అంతర్నిహితంగా ఉన్న (ప్రతిభను వెలికి తెచ్చే విద్వావిదానం 
కావాలన్నారు బాపూరావ్‌జీ. 


విద్యావిధానం వ్యక్తి నిర్మాణానికి తోడ్పుడేదిగా ఉండాలి. ఏ రకమైన 
వ్యక్తి నిర్మాణ౦? సమాజంతో సమరసత పెంచి ఆత్మీయతను అనుభవించగల 
వ్యక్తుల నిర్మాణం జరగాలి. ధ్వేయ పరిపూర్తికి అవసరమయితే (ప్రాణత్యాగం 
చేయగల పట్టుదలగల సర్వగుణ సంపన్నుల నిర్మాణం జరగాలి. మహాపురుషుల 
జీవితాలను ఆదర్శంగా తీసుకొని జీవించే వ్యక్తుల నిర్మాణం మన విద్య ద్వారా 
జరగాలి అన్నారు బాపూరావ్‌జీ. 


నిప్రుముణ 

దీర్హకాలిక వైద్యం 

1955-56 సంవత్సరాలలో బాపూరావ్‌బీకి బాగా సుస్తీ చేసింది. 
(ప్రకృతి వైద్యం బాగా వని చేస్తుందని, శ్రీయుత (ప్రయాగ సుబ్రహ్మణం, 
జి. సోమరాజు గట్టిగా చెప్పారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో భీమవరం ప్రకృతి 
ఆ(శ్రవుం చాలా (ప్రసిద్ది. అందుచేత బాపూరావ్‌జీ భీవువరం (ప్రకృతి 
ఆశ్రమంలో నిర్దిష్ట చికిత్సాకాలం 108 రోజులు ఉన్నారు. రోజూ 3గంటల 
స్నానం వంటినిండా ఓండ్రు మట్టి పట్టించి అది ఆరాక ముందు నదిలో, 


79 


ఆతర్వాత తొట్టిలో స్నానం చేయాలి. విద్యాద్దిగా, నేతగా, అనుయాయిగా, 
బోధకుడుగా, సామాజిక కార్యకర్తగా వారికిగల పరిశీలనాశక్తి అమోఘం. 
ఆఖరికి రోగిగా ఉన్నప్పుడు కూడ ఆ పరిశీలనా దృష్టి వారిని వీడలేదు. (ప్రకృతి 
వైద్యం చేయించుకొంటూ (ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో 
చదివారు. దానిలోని మంచి.చెడ్డలు ఎంతవుందితోనో చర్చించేవారు. 
ఒక్కోసారి వారు అడిగే (ప్రశ్నలకు డాక్షరుగారే సమాధానాలు వెతుక్కోవలసి 
వచ్చేది. తు.చ. తప్పక నియమాలు పాటించేవారు. అయితే జీవితాంతం 
అలా పచ్చికూరలు, పచ్చికాయలు తినడం సాధ్యపడుతుందా? అందులోను 
సామాజిక కార్యకర్త అయి ఉండి అనునిత్యం పర్యటనలలో ఉండవలసి 
ఉన్నప్పుడు అది సాధ్యమా అన్న అనుమానం వస్తుండేది. భీమవరం ఆశ్రమం 
నుండి తిరిగి రాగానే పధ్యం పాటించడం సాధ్యమయ్యేది కాదు. యధాప్రకారం 
ఆహార పానీయాలు స్వీకరించేవారు. మొత్తం మీద వారికి ఆ వైద్యం మేలు 
చేయలేదు. 


ఆ తర్వాత వరంగల్లులో శ లగోపాచారిగారి వద్దనే వైద్య 
చేయించుకొన్నారు. శఠగోపాచారిగారు జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు 
నయం చేయడంలోనిపుణంలు. పర్‌పెట్టి అనే ఆయుర్వేద ప్రక్రియ ఒకల€కి 
ఆయన వద్ద చాలా (ప్రశస్తమైంది. ఒకటి రెండురోజుల కడుపు శంద్ది 
చేయడం, ఆతర్వాత కేవలం కొబ్బరిబొండాల నీరు (త్రాగడం అలా 20 
రోజులపాటు వైద్యం సాగుతుండేది. దానివలన కొందరికి మంచి ఫలితాలు 
కనిపించాయి. ఒకరకంగా చెప్పాలంటే శఠకోపాచారిగారి వైద్యం అఖిలభారతీయ 
స్తాయిలో (ప్రశస్త పొందడానికి బాపూరావ్‌జీయే కారణం. 1960 ప్రాంతంలో 
పూజ్య బాలాసాహెబ్‌బీ, శ దీనదయాల్‌ ఉపాధ్యాయ, (శ్రీరాం సారే, క్రీ) 
యజ్ఞ్యదత్తశర్మ ఇత్యాది సంఘ (ప్రముఖులు శఠకోపాచారిగారి వద్ద వైద్యం 


80 


చేయించుకోవడానికి కారణం బాపూరావ్‌జీయే. ఆయన శరఠకోపావ్రారిగారి 
వద్ద వైద్యం (ప్రారంభించాక ఆయుర్వేదానికి సంబంధించి చాలా పుస్తకాలు 
చదివారు. 


1959లో ఆంధ్రప్రదేశ్‌ను విడిచి వెళ్ళాక కూడా బాపూరావ్‌జీ, వైద్యం 
నిమిత్తం వరంగల్టు వచ్చారు. ఆయనకు భోజనంలో పుల్కాలు ఉండాలి. 
మా ఇంట్లోనేమో పుల్కాలు చేయడం చేతగాదు. ఇటీవలి కాలం వరకు 
కోస్తా జిల్లాల వారికి పుల్కాలు చేయడం అలవాటు ఉండేది కాదు. అప్పటికి 
నాకు వివాహమై రెండు,మూడు ఏళ్ళు అయింది. బాపూరావ్‌జీ నా భార్య 
వద్ద కూర్చుని పిండి కలపడం దగ్గనుండి వాటిని కాల్చడం వరకు (శ్రద్దగా 
నేర్పారు. రెండుమూడు రోజులలోనే ఈమె బాగా చేయడం నేర్చుకొంది. 
బాపూరావ్‌జీకి తెలుగు అరం అయ్యేదికాని మాట్సాడలేరు, మా ఇంటూ 
ఈమెకు హిందీ, ఇంగ్లీషు భాషలు రావు. మొత్తం మీద సౌంజ్ఞల ద్వారానే 

రొట్టెలు చేయడం నేర్పారు. ఎంతో ఆత్మీయుడుగా మారిపోయారు. 

అంతకు ముందు విజయవాడలో ఉండగా కూడ (శ్రీ) బోను వెంకటేశ్వర 
రావుగారి (శ్రీమతి చిట్టైమ్మగారు బాపూరావ్‌జీకి, ఠాకూర్‌గార్కి, ఇంకా చాలా 
వుంది ప్రచారకులుకు భోజనం వడ్డిస్తుండేది. వీరంతా ఆ ఇంటో 
వునుషులుగానే ఉన్నారు తప్ప పరాయి వారన్న భావన వచ్చేది కాదు. 
(ప్రచారకులు ఏ ఇంటికి వెళ్ళినా ఆ కుటుంబ సభ్యులలో ఒకరైపోవడం అనేది 
డాక్షద్దీ నుండి లభించిన ఫుణ్య సంస్కారం. బాపూరావ్‌జీ ఆ ఆదర్శానికి 
సిసలైన ప్రతినిధిగానే ఉండేవారు. 

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి వారి ఆరోగ్యం కుదుటపడలేదు. అదొక 
విచిత్రమైన వ్యాధిగా పరిణమించింది. శరీరంలో, ఏ భాగంలోనైనా చర్మం 
. వత్తిడికి గురియైనా సరే రక్తం వచ్చేది. మనిషి బలహీనమై ఏ పని చేయాలన్నా 
క్‌ 


ఉత్సాహం లేకుండా తయారైంది. ఇంకా ఇతరరోగాలు కూడా శరీరాన్ని 
తొలిచివేశాయి. వెుత్తం మీద 1960 తర్వాత వారు సంపూర్ణంగా 
ఆరోగ్యవంతులై ఉన్న సమయం లేదనే చెప్పవచ్చు. 


ఏత్రసంగుడు 


మా పెద్దబ్బాయి ఢిల్రీలో పని చేస్తూండగా అతడిని చూడటానికి 
నేను ఢిల్లీ వెళ్ళాను. అంతకు ముందు చాలా కాలంగా దీర్షరోగంతో 
బాధపడుతూ బాపూరావ్‌జీ ఢిల్లీ కార్యాలయంలోనే ఉంటున్నారు. 1993 
జూలై 16వ తేదీన బాపూరావ్‌జీని చూడటానికి రుండేవాలాలోని సంఘ 
కార్యాలయానికి వెళ్ళాను. కార్యాలయ (ప్రముఖ్‌గా ఉన్న భోలానాధ్‌గారిని 
“నేను విజయవాడ నుంచి వచ్చాను. బాపూరావ్‌జీని కలుసుకోవాలనం 
కొంటున్నాను. వారు ఎక్కడ ఉంటారు?’ అని అడిగాను. 


పై అంతస్తులో ఉన్న ఒక గదిని చూపిస్తూ “ఆ గదిలో ఉంటారు. సాధారణ ౦గా 
ఎవరితోనూ మాట్లాడటం లేదు' అన్నారు. 

“నేను వారిని తప్పకుండా చూడాలని వచ్చాను. ఆంధ్రలో వారం 
ప్రాంత ప్రచారక్‌గా పని చేసినప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని.నాతో 
మాట్టాడతారనే అనుకొంటున్నాను. మాట్టాడకపోతే దూరంగా నిలబడి వాది 
దర్శనం చేసుకొని ఒక నమస్కారంపెట్టి వచ్చేస్తాను? అన్నాను. 

గతంలో జరిగిన కొన్ని అనుభవాలకారణంగా భోలానాధ్‌గాది 
మనస్సులో అనుమానంగానే ఉంది. 

“(టైయువర్‌ లక్‌’ అన్నారు. 

అప్పుటికే బాపూరావ్‌జీ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒక విచిత్రమైన 
మానసికస్టితి చోటు చేసుకొంది. ఒక్కోసారి ఒంటిమీద గుడ్డ ఉన్నదా లేదా 

82 


అన్నది కూడా వారికి తెలిసేది కాదు. ఎంత సన్నిబాతులు వెళ్ళినా 
మాట్లాడతారని నమ్మకం లేదు. ఒక్కోసారి మొఖం మీదనే తలుపు మూసేసిన 
ఏందర్భాలున్నాయి. ఇదంతా దృష్టిలో ఉంవికా మ అదృష్టం పరీక్షించుకో' 
అన్నారు భోలానాధ్‌జీ. 

నేను వెళ్ళే సరికి గది తలుపులు తెరిచే ఉన్నాయి. వారు మంచం మీద 
కూర్చుని ఉన్నారు. ఒక సాధువుకు మల్లే గడ్డం బాగా దట్టంగా పెరిగి ఉంది. 
కేవలం చిన్న నిక్కరు ధరించి ఉన్నారు. అంతకు ముందు భోలానాధ్‌గారు 
ఆ గది చూపించి అక్కడ బాపూరాప్‌జీ ఉన్నారని చెప్పి ఉండబట్టి వారు 
బాపూరావ్‌జీయే అని గుర్తు పట్టానుగాని లేకుంటే గుర్తించడం అసాధ్యం. 

“భరతా ది విజయవాడ. నా పేరు గోపిరెడ్డి. మిమ్ముల్ని చూడాలని 
వచ్చాను అన్నాను హిందీలో. 

“ఇక్కడ ఏమి పని మీద వచ్చావు?' అడిగారు. 

“మా పెద్దబ్బాయి ఇక్కడ బ్యాంకులో పని చేస్తున్నాడు. వాడి దగ్గరకు 
వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది?' అన్నాను. 

“బాగానే ఉంది' అన్నారు. 

“ఆహారం ఏమి తీసుకొంటున్నారు? అడిగాను 

“అన్నీ తింటున్నాను అన్నారు. 

విజయవాడలో వారెరిగిన రెండుమూడు పేర్చు గుర్తుకు తెచ్చాను. 
అంతలో ఆయనే 'ప్తాన్నపల్లి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు? *అడిగారు. 
వారి కుటుంబం విషయాలు కొన్ని చెప్పాను. అంతటితో సంభాషణ 
ఆగిపోయింది. కాసేపు మౌనం. ఇక వారు మాట్లాడటం అయిపోయింది 
అని అర్దం చెసుకొన్నాను. 


“నమస్కారం. మళ్ళీ కలుస్తాను' అన్నాను. 
ని 


దీనికి వారి మొఖంలో ఎలాంటి ప్రతిస్పందన కన్పించలేదు. నేను 
మెట్టు దిగి క్రిందికి వచ్చేశాను. ఇంటికి తిరిగి వచ్చి నా డైరీలో 'హి ఈజ్‌ 
వైటింగ్‌ సర్‌ ది కాల్‌ (కాలుని పెలుపుకై ఎదురుచూస్తున్నారు) అని 
'వ్రాసుక్‌ "న్నాను. 

ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ జీవితం పైన ఒక 
నిరాసక్త భావన జనించి ఉంటుంది. మనస్సును లౌకిక విషయాలనుండి 
వురల్ఫి పారలౌకిక దృష్టని పెంచుక్‌"న్నారు. (ప్రాపంచిక విషయాల పై 
నిర్మలత్వం పెంచుకొన్న స్టితిలో నిజంగానే వారి (ప్రవర్తన విచిత్రంగా మారింది. 
(శ్రీరామకృష్ణ, పరమహంస జీవిత విశేషాలు చదువుతున్నప్పుడు తోతాపురి 
అనే సన్యాసి వారిని కలుసుకొన్నప్పుటి దృశ్య వర్ణన తగులుతుంది. మలినమైన 
దుస్తులు, పెంచుకొన్న గడ్డం, ఆగ్రహంతో నిర్హక్యంగా మాటాడే తీరు చూచిన 
రామకృష్ణుని శిష్యగణం ఆ సన్యాసి చెంతకు రాకుండా దూరంగా తొలిగి 
పోతారు. కాసేపు రావుకృష్ణునితో మాట్టాడి ఆ సన్యాసి వెళ్ళిపోతాడు, 
ఆతర్వాత రామకృష్ణుడు తన శిష్యులతో, “సర్వసంగ పరిత్యాగి అయిన సాధు 
పురుషుడాయన. అలాంటి వారి దర్శన భాగ్యం అరుదుగా లభిస్తుంది! 
అంటారు. వీతసంగుల (ప్రవర్తన మన ఊహకందకపోవడం సహజం. జీవిత 
చరమాంకంలో బాపూరావ్‌జీ ఆ స్టితిని అందుకొన్నారు. 


అనంబంధం-1 


(పఖరమవెన దేశ భక్తి కావాలి 


దేశవ్యాప్తంగా జరిగే సంఘ శిక్షావర్గలలో మా. బాపూరావ్‌జీ మోఘు 
బౌద్దిక్‌లుండేవి. 21.5.71నాడు 3వ సంవత్సరం ఓ. టి.సి శిక్షార్దులనుద్రేశించి 
ఇచ్చిన బౌద్దిక్‌ లోని అంశాలు. 


84 


సంఘకార్యం ఒక ఆజీవన (వ్రతవునే నిష్ట హృదయంలో 
నింపుకొన్నప్పుడు ఇతరులకు కూడా ఆ (పరణ నందిచగల్లుతాం. ఇలాంటి 
నిష్టగల అసంఖ్యాకమైన కార్యకర్తలు సంఘకార్య నిర్వహణ కు పూనుకొన్నప్పుడు 
తప్పుకుండా ఈ దేశంలో పరివర్తిన తీసుకురాగల్లుతాం, 

హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే మన ఉద్దేశ్యం. బయటి 
వారు మన ఈ ఉద్దేశ్యాన్ని అర్హం చేసుకోలేకపోతున్నారు. దేశవిభజనకు పూర్వం 
బ్రిటిషు ప్రభుత్వంవారు ముస్తింలను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొడు 
తుండేవారు. కాబట్టి, అప్పుటి పరిస్థితిలో ముస్లింలను ఎదుర్కోవడానికి 
హిందువులు సంఘటితం కావాలనడం సబబుగానే ఉంది కాని దేశవిభజన 
తర్వాత ఆ పరిస్థతి మారిపోయింది. ఇపుడు సంఘటన అవసరం లేదు 
అనేవారున్నారు. ఎల్లప్పుడూ సమాజం అంతా సంఘటీతంగా ఉండాలి అంటే 
వారు దానిని అర్థం చేసుకోలే కపోతున్నారు. 


కొన్ని రకమైన సామాజిక మార్పులు మాత్రమే నిర్మాణాత్మకమైనవని 
నమ్ముతూ, నృత్య గీతాది వినోదాలు మాత్రమే సాంస్కృతిక కార్యకలాపాలని 
విశ్వసించేవారు సంఘకార్యంలో ఇమిడ ఉన్న సాంస్కృతిక భావన, 
నిర్మాణాత్మక ధోరణి అర్హం చేసుకోలేరు. 
స్వార్హచిత్తులైన వ్యక్తులీతో నిండి ఉన్న సమాజాన్ని ఒక్క రోజులో మార్చి 
పారేయాలనుకోవడం జరగని పని. “యధారాజా తధాప్రజా అన్న సూక్తి 
మనమెరిగినదే. "కాని ప్రజాస్వామ్యంలో (ప్రజలను బట్టే పాలకులుంటారు. " 


సంఘటన కార్యం ద్వారా సముపార్షించిన శక్తితో అధికారాన్ని హస్తగతం 
_ చేసుకోవాలనే, రహస్య ఆలోచనలు సంఘానికి ఉన్నాయి అని 
' ఆరోపించేవారున్నారు. 


85 


తవుకు చుట్టూ కనిపిస్తున్న దాన్ని బట్టే (ప్రజలు (క్రొత్త వాటిని 
అంచనాలు కడుతుంటారు. అలా అంచనాలు కట్టైవారు సంఘకార్య వాస్తవ. 
రూపాన్ని తెలుసుకోలేరు. సంఘకార్య భూమిక లిఖిత పూర్వకంగా కూడ 
లేదు. కాబట్టి సంఘకార్య స్వరూపం శాఖకు వచ్చి చూస్తేనే అర్దం అవుతుంది. 
అందుకే అలాంటి వారిని సంఘ శాఖకు వచ్చి ఓసారి ప్రత్యక్షంగా మేము 
ఏమి చేస్తున్నామో చూడండి అని చెపుతుంటాం. 


వున సవరాజం అసంఘటి తమై ఉండటమే వున దురవస్థకు 
మూలకారణ ౦. (ప్రతి వ్యక్తి హృదయంలోను, (పఖరమైథ దేశభక్తి స్టిరంగ 
పాదుకొనేందుకు అవసరమైన గుణాల నిర్మాణం చేయాలి. అలాంటి 
వ్యక్తులందరిని సంఘటన సూత్రంలో గుదిగుచ్చి, ప్రచండమైన సామడ్హ్యం 
నిర్మాణం చేయాలి. అప్పుడే ఈ దురవస్థ తొరిగిపోతుంది. 

సోషలిజం పేరుతో ఇప్పుడు జరుగుతున్న కోలాహలం ద్వారా సమాజ 
జీవనంలో పరివర్తనరాదు. సోషలిజం, కమ్యూనిజం అనే నినాదాలు లేకుండానే 
పశ్చిమజర్మనీ, ఇజాయిల్‌, ఇంగ్లాండు మొదలైన దేశాలు సమృద్దిని సాధించ 
సుఖంగా మనగల్లుతున్నాయన్న సత్యం (గ్రహాంచాలి. (ప్రజలలో (ప్రఖరమైన 
దేశభక్తి ఉన్నందునే ఈ దేశాలు (ప్రగతిని సాధించాయి. 
స్వతంత్ర జీవనం సాగిస్తున్న దేశం ఏదైనా వ్యక్తి స్వేచ్చను కోల్పోకుండా ఆధైక 
(ప్రగతి సాధించాలి. ఈ గీటురాయిపై పరీక్షించినప్పుడు సోషలిష్టు దెశాలు 
నిలబడలే కున్నాయి. 

ప్రఖరమైన దేశభక్తి కల్గిఉండి సంఘటిత రూపంలో ఉన్న సమాజవే 
విజయపధాన సాగుతుంది. 


భారత జాతీయతకు ఆధారం 
బాందుత్వవేం 


22.5.71నాటి బౌద్దిక్‌ అంశాలు 


హిందుత్వమే జాతీయభావన అనేది మనం ప్రతిపాదిస్తున్న విషయం. 
ఒకే ఆదర్శం, ఒకే తాత్విక చింతన, ఒకే వారసత్వం, ఇక్కడి 
మహాపురుషులపట్టు ఒకే విధమైన ఆదరభావం, ఒకే విధమైన ఆశ, ఆకాంక్షలు, 
ఒకే విధమైన శ[త్రు-మి(త్ర భావన, సమాజంపట్ట సమరస భావన కల్షిఉండి 
మాతృభూమి పట్ల మాతా-పుత్ర సంబంధం కల్లి ఉన్న సమాజాన్ని ఆ 
దేశపు జాతీయులు అంటాం. 


ఈ కొలబద్దతో చూస్తే ఈ దేశపు జాతీయులు హిందూ సమాజమే 
అని అర్హం అవుతుంది. ఈ జాతీయ జీవనం ఇక్కడ సహజ సిద్దంగా 
వికసించింది. ఈ గడ్డపై జనించిన మహాపురుషులు, మనకు జీవితంలో 
ఎదురయ్యే సవుస్యలు పరిష్కరించుకొనేందుకుగాను ఒక విశిష్టమైన 
తత్వజ్ఞానం (ప్రసాదించారు. అంతేకాదు, తదనుకూలంగా సంస్కారాలు 
కల్గించే వ్యవస్థను నిర్మాణం చేసి ఒక విశిష్టమైన సంస్కృతిని నిర్మించారు. 
నరుడు నారాయణుడుగా మారడమే జీవన లక్ష్యంగా భావించి ఆ స్థి€ 
పొందేందుకు తగిన జీవన విధాన రచన చేశారు. 


జాతి జీవనానికి సంస్కృతి ఆత్మవంటి ది. ఈ సంస్కృతితో 
తాదాత్మ్యం చెందిన వారే జాతీయులు. హిందూ సంస్కృతి అన్ని ధర్మాలపట్ల 
సమాదర భావం కల్లి ఉండటాన్ని నేర్పుతుంది. క్రైస్తవులు, ముస్తింలు ఇతర 
మతాలపట్టు అసవాష్టుతా భావం కల్లి ఉంటారు. ఇలాంటి భావాలు కల్లి 
ఉన్నంత కాలం విజాతీయులే అవుతారు. 
87 


హిందు అనేది జాతిని తెలియజేసే పదం. ఒక ఆరాధనా పద్హతి 
(సంప్రదాయం)కి సంబంధించినది కాదు. హిందూ సంస్కృతి ఆరాధనా 
స్వేచ్చను ఆదరిస్తుంది. అందుకే వున దేశంలో విభిన్నమైన ఆరాధనా 
సం(ప్రదాయాలున్నాయి. కణాదుడు, బృహస్పతి, చారవాకుని వంటి నాస్తిక 
తత్వవెత్తలు కూడా ఇక్కడ మనగలిగారు. 


వివాహితరయ్మైన నవవధువు అత్తగారింట అడుగిడగానే అటు పుట్టినిల్ద్రు, 
ఇటు మెట్టిన ఇల్సు- రెండు కుటుంబాలతో తాదాత్మ్య్యభావన కళ్ళి 
ప్రవర్తిస్తుంది. అలాగే క్రొత్త వ్యక్తులె వరైనా ఈ సంస్కృతితో తాదాత్యత చెందే 
అవకాశం కల్పించబడింది. తనదైన సంస్కృతిని కాపాడుకోవాలనుకోవడం 
నకారాత్మకభావన కాజాలదు. అన్ని దేశాలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. 
ఆంగ్సొ-శార్డన్‌ సంస్కృతిలో పాలు పంచుకోకుండా (కొత్తవ్యక్తి ఎవరైనా 
అవెంరికా జాతీయుడు కాజాలడు. ఈ (కత్తవ్యక్తి పైన అవెంరికా 
సంస్కృతి, జీవనపద్దతికి సంబంధించిన సంస్కారంపడేట్టు చేస్తారు. 

టర్కీ, ఈజిప్ట్‌, ఇండోనేసియా దేశాలు ఇస్తాం మతానుయాయు 
లైనప్పటికి వారివారి సాంస్కృతిక విశిష్టతను ఉపాసిస్తూనే ఉన్నారు. వారు 
అరబ్బు సంస్కృతికి బానిసలుగా మారలేదు. 


భారతజాతీయతకు ఆధారం హిందుత్వమే అనే విషయం అరవింద 
మహర్షి, అనిబిసెంట్‌, రవీం|ద్రనాద ఠాకూర్‌ వంటి మహనీయులు కూడా 
అంగీకరించారు. 


ముస్తింలను హిందువులనుండి దూరంగా ఉంచేందుకు ఆంగ్లేయులు ఈ 
దేశం అంటే హిందూస్తానమే అన్న విషయాన్ని త్రొక్కి పెట్టి ఉంచారు. 


స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ దేశంలో జాతీయులు ఎవరు అనే 
ఎషయంపై సరియైన అవగాహన కల్షించని కారణంగా ఈ సమాజం 


88 


బలహీనంగా కనిపెసోంది.. ఇలాంటి బలహీనత కారణ ౦గానే దేశ విభజన 
జరిగింది. ఈ సమాజంలో జాతీయ భావ సాక్షాత్కారం జరిగినప్పుడే 
శక్తివంతమైన జాతి జీవనం మన కనులముందు ప్రత్యక్షమవుతుంది. 


అనంబందం-? 


ఎవుర్డెన్సీ పూర్వాపరాలు 
1975లో ఎవుర్జన్సీ (పకటించగానే బాపూరావ్‌జీ వతు 
అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్యాంటు, షర్టు, బూటు, జుట్టుకు రంగు- అచ్చు 
యూనివర్శిటీ (ప్రాఫెసర్‌లా తయారై బాగా పరిచయమున్నవారు కూడా 
గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆ మారువేషంలో భారతదేశం అంతా 
పర్యటించారు. విజయవాడ కూడా సందర్శించారు. దేశంలో లోక్‌ సంఘర్ష 
సమితి కార్యకలాపాలు సాధ్యమైనంత వరకు పారపాచ్చాలు లేకుండా 
సామరస్యపూరితంగా సాగడానికి ఎంతగానో తోడ్పడ్డారు. (శ్రీ) మాధవరావ్‌ 
మూలే, ఒక (ప్రక్కన, బాపూరావ్‌జీ మరో (ప్రక్కన విభిన్న రాజకీయపక్షాల 
నాయకులతో నిరంతరం సంపర్కం పెట్టుకొంటూ, జైళ్ళలో ఉన్న సంఘ 
అధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరవేసూ వారి సూచనలు 
అందుకొంటూ వ్యూహరచనలో ఎలాంటి లోపాలు లేకుండా చూచుకొంటూ 
ఎమర్హన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని అవిచ్చిన్నంగాను, సమర్హవంతంగాను 
నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అందుకే (శ్రీమతి గాంధి తన 
సన్నిహిత అనుయాయులలో ఒకరిని బాపూరావ్‌జీ వద్దకు పంపించి రాజీకి 
సంప్రతింపులు జరిపినట్టు చెపుతారు. 
89 


ఎమర్హన్సీ ఎత్తేశాక 1977 జూలై మాసంలో వారిని కలుసుకొని ఎమర్దన్సీకి 
సంబంధించి అడిగిన (ప్రశ్నలకు కొన్ని సమాధానంగా కన్ని ఆసక్తికరమైన 
విషయాలు వెబ్రడించారు. చదవండిీ- 


ప్ర. గుజరాత్‌, బీహార్‌ రాష్టైలలో సాగుతున్న ఆందోళనలు బలపడి ఇతర 
రాష్ట్రాలకు కూడా |ప్రాకుతున్నాయన్న భయంతోను సంఘస్వ్వయంసేవకులు 
ఆందోళనలలో వ్యక్తిగతంగా పాల్గొని వీటిని  వతర" _ కాగన్న భావనతోను 
(శ్రీవుతి గాంధి దేశంలో ఎవుర్టన్సీ విధించి సంఖు "న్న నిషేధించింది 
అంటారు. అది ఎంత వరకు నిజం? 


స. అసలు విషయం అదికాదు. సర్వాధికారాలు తన చేతుల్లోకి తీసుకోవాలనే 
కోర్కె ఆమెకు అంతకు ముందునుంచే ఉంది. ఎమర్లన్సీ ముందు రెండేళ్ళుగా 
ప్రధానమంత్రికి తిరుగులేని అధికారం సమకూర్చేందుకు తగిన విధంగా 
చట్టాలు రాపొందుతూ వచ్చాయి. న్యాయస్థానాల అధికార పరిధిని 
కుదించడం జరిగింది. సమాజంలో ఒక వర్గానికి వత్తాసుపలుకుతూ, ఆ 
వర్గ స్వారపూరిత (ప్రయోజనాలు నెరవేరేందుకు అవసరమైన అధికారాలు, 
శక్తిసామర్థ్యాలు గుప్పిచడం ప్రారంభమైంది. అప్పటి సుప్రీం కోర్టు ఛీఫ్‌ జోస్‌ 
స్వ. (శ్రీ, కోకా సుబ్బారావు గోలక్‌నాధకేసు తీర్పు విషయంలో ఈ అనుమానం 
బయటపెట్టారు. ఆయన పదవీవీరమణ చేశాక వ్రాసిన వ్యాసాలలో కూడా 
జరగబోయా అనర్జాన్ని బట్టబయలు చేశారు. 


కాబట్టి గుజరాత్‌, బాహార్‌ ఆందోళనలు మా(త్రమే ఎముర్ణన్సీకి దారి 
తీశాయనుకోవడం సరికాదు. 


(ప్ర ఈ ఆందోళనల కంటే (ప్రబలమైన కారణాలు ఉన్నాయంటారా? 
స. పెరుగుతున్న ధరలు, ప్రభుత్వంలోను మంత్రులలోను పాతుకుపోయిన 


అవివీతి, బంధు పీతి, వగైరాల కారణ ౦గా (ప్రజలలో పూర్తిగా అసంతృప్త 


90 


నెలకొంది. దీనికి అలహాబాద్‌ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్రదని ఇచ్చిన 
తీర్చుతోడు అయింది. అంతేగాక గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 
ఆమెకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటంతో ఆశలన్నీ నీరుగారి పోయాయి. 
తత్ఫలితంగా అధికారాలన్నీ గుప్పెటలో పెట్టకొనే మాట అటుంచి ఉన్న 
అధికారం ఊడిపోయే పరిస్టితి ఎదురైంది. కాబట్టి తన గద్దెను కాపాడుకోవడాని 
మార్గాంతరం లేక ఎమర్దన్సీ ప్రకటించింది. 


ప్ర. సంఘంపైన విధించబడిన నిషేధం తొలగించమని ఆందోళనసాగించే 
బదులు ఎవుర్జన్సీ ఎత్తివేయాలని సంఘం ఆందోళనకు దిగడంలో 
జాచిత్యమేమిటి? 


స. సంఘపెద్దలు కూడా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించారు. కేవలం 
సంఘం పైన విధించిన నిషేధం ఎత్తివేయమని డిమాండు చేసూ పోరాడటమా 
లేక దేశంలో ప్రజాస్వామిక విలువలు పునఃస్థాపన కొరకై వివిధ రాజకీయపక్షాల 
నాయకులతో ఏర్పడిన లోకసంఘర్ష సమితితో కలిసి పోరాడటమా అవే ప్రశ్న 
ఎదురైంది. రాజకీ యంపార్తీ లన్నా, రాజకీ యాలన్నా (ప్రజలు అసహాంచ 
కొంటున్నారు. కాబట్టి సంఘం రాజకీయాలతో ఏ రకమైన సంబంధమూ 
పెట్టుకోరాదనేది చాలామంది స్వయంసివకుల అభిమతం. సంఘం ఒక 
సంస్థ. దేశహితం సంసంస్టహితం కంటే గొప్పది అన్న అంశము అందరి 
ఆమోదం పొందింది. 

సంఘనేతలు దేశం ఎదుర్కొంటున్న ప్రమాదం ఎంత తీవ్రమైనదో 
ఆలోచన చేశాక ఇంతటి తీవ్ర ప్రమాదాన్నుంచి అధిగమించాలంటే దేశంలో 
చిన్న. పెద్ద సంస్టలన్నింటి శక్తిని సమీకరించుకోవలసిన అవసరం ఎంతైనా 
ఉందన్న సంగతి (గ్రహించారు. (శ్రీవుతి ఇందిరాగాంధీ సాగిస్తున్న 


91 


దురంతాలకు వ్యతిరేకిస్తూ దేశం యావత్తు ఒక్కత్రాటిపైన నిలబడింది అన్న 
అవగాహన విదేశాలలో వ్యాప్తి చేయడానికి ఇది బాగాతోడ్పడుతుంది 

అనికూడా భావించారు. అయితే ఈ చిన్నచితక సంస్టలనుండి బలమైన 

"సవుర్దన,తోడ్రాటు లభిస్తాయన్న ఆశ సంఘనేతలకు లేదు. అయితే 
అసంఖ్యాకమైన సంస్థల సమర్హన ఉద్యమానికి లభిస్తోందన్న నైతికబలం 
ఉద్యవూనికి బాగ తోడ్పడుతుంది. దేశం యావత్తు ఎవుర్జన్సీని 
వ్యతిరేసిస్తున్నది అన్న భావన బలపడుతుంది. దేశదేశాలలో ఈ భావవ్యాప్తి 
జరగడం ద్వారా మేలు జరుగుతుందని కూడా సంఘనేతలు భావించారు. 

కేవలం సంఘంతనపైన విధించబడిన నిషేధంతాలగించుకోవడానికి కాకుండా 

దేశం మళ్ళీ బానిసత్వపు కోరలలో చిక్కుకోకుండా చూచేందుకు సాగిస్తున్న 
ఉద్యమం అనే భావన వ్యాపిస్తుంది. అందుచేత దేశంలో పనిచేస్తున్న అత్యధిక 
సంఖ్యాకమైన శక్తులను ఈ పోరాటంలో భాగస్వాములుగా చేసే అవకాశం 
ఏర్పడుతుంది అని కూడా ఆలోచించారు. 


ప్ర. ఈ కారణంగా ఇంతవరకు రాజకీయాలతో (ప్రత్యక్షసంబంధ ౦ 


పెట్టుకోనంటూ వచ్చిన సంఘం రాజకీయాలతో తలమునగ జొరబడినట్టు 
కావడం లేదా? 


స. స్వయంసేవకులలో కూడా కొంతవుంది వునం ఈ రాజకీ తం 
రుంరథాటంలో పడటం వుంచిది కాదని వాదించారు. కాని సంఘ 
నేతృత్వం, గాంధీగారి నేతృత్వంలో ఆంగ్ల (ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన 
పోరాబంవలెనే ఈ పోరాటం కూడా ఒక జాతీయ పోరాటం అనే విషయం 
గ్రహంపచేశారు. సంఘం (ప్రారంభ దినాలనుండి కూడ సంస్థకంటే దేశానికే 
ఎక్కువ (ప్రాధాన్యం ఇచ్చే సంస్కారాలు కల్షిస్తూ వచిన కారణ ౦గా 


92 


స్వయంసవకులను ఒప్పించడంలో అంత శ్రమపడవలసిన పనిలేగుండా 
పోయింది. 

వాస్తవానికి సంఘ ప్రారంభకులు డాక్షర్లీ ఈ సమాజం యొక్క, హీనమైన 
స్టీతి చూచి ఎంతో హృదయావేదన చెందారు. కొన్ని రాత్రులు నిద్రపోకుండా 
అదే పనిగా ఆలోచిస్తుండేవారు. ఈ పరిస్థితిని వూర్చివేయాలన్న 
స్రీరసంకల్పంత నే సంఘస్థాపన చేశారు. ఎమర్దన్సీరూపంలో దేశ(ప్రజలపైన 
భీకరమైన ఆపద ముంచికొచ్చింది డాక్షర్టీని ప్రేమించే స్తయంసేవకులు 
చూస్తూ ఊరకుండగలరా? దేశ సుఖదుఃఖాలతో సంబంధం లేదనుకొనే 
సంస్థను గూర్చి ప్రజలు మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? కాబట్టి 
ఈ పోరాటంలో జయిస్తే ప్రజలమన్ననకు పాత్రులవుతాం. దేశసౌభాగ్యం 
పెరగడంతోపాటు వునం లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం సుగవుం 
అవుతుంది. ఈ ఆలోచనలతోనే లోక సంఘర్షసమితి సభ్యత్వం 
పుచ్చుకోకుండానే అన్ని విధాల సమితి కార్యకలాపాలకు తోడ్పడాలని సంఘ 
నేతృత్వం నిర్ణయించుక్‌”ంది. 

(ప్ర_ ఇన్ని పార్టీల సమర్దన లభించడం చేత మీ పని సులువైందంచారా? 

స. పార్టీల సమర్షన వరకు బాగానే ఉందిగాని ప్రమాద తీవ్రత అంతకంటె 
ఉధృతంగా ఉంది. గృహనిర్భంధాలు, చిత్రహింసలకు గురిచేయడాలు, 
అర్దరాత్రివేళ అరెస్టులు, వార్తాప(్రికలపైన సెన్సార్‌ ఇత్యాది చర్యలదారా 
ప్రభుత్వం సాగించిన దమనకాండ చూచి (ప్రజలు భయభీతులైపోయారు. 
'ప్రజాస్వావ్యుంలో పత్రికలు (పవుఖవా(త్ర వహిస్తాయి. వలుఖ్యంగా 
ఉద్యవుంసాగుతున్న కాలంలో దాని మంచి,చెడులు తెలుసుకోవడానికి 
పత్రికలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాని సెన్సార్‌ పేరుతో పత్రికల 


93 


నోళ్ళు నొక్కేశారు. అగ్ర శ్రేణి నాయకులు: సహితం ఎప్పుడు అరెస్టు 
అయ్యారు, వారిని ఎక్కడకు తీసుకుపోయారు అనే విషయం కూడా కూడా 
(ప్రజలకు తెలియకుండాపోయింది ఆ రోజుల్లొ వారు చేసిన ఘనకార్యాలు 
విగుడుకొంటూ విద్యాచరణ శుక్లా అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి- 


1857 తర్వాత సాగిన ప్రజాందోళనకు సంబంధించి దేశంలోని 
జనావళికి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుండేది పత్రికలద్వారా. 
మారుమూలన ఉన్న గ్రామాలకు కూడా సమాచారం చేరుతుండేది. ఇప్పుడు 
వేము ఆ అవకాశం లేకుండా చేశాం. ఇప్పుడు దేశంలో ఇక ఎలాంటి 
ఆందోళనకొనసోగే అవకాశమే లేదు” 


కోర్టు ద్వారాలు మూసేశారు. దేశం నలుమూలలకారు చీకట్లు. 
క్రమ్ముకొన్న వాతావరణం నెలకొంది. (ప్రజలు కూడా నైరాశ్యానికి లోనై “ఇక 
ఎవరూ మాట్లాడటానికి అవకాశమేలేదు. ఆందోళనలకు చరమ గీతం 
పాడారు? అనుకొనేవారు. “ఇప్పుడు సత్యాగ్రహాలు ఇత్యాది అహింసాత్మక 
ఆందోళనలవల్ల ప్రయోజనం లేనేలేదు. ఏదైనా చేయగల్లితే తుపాకి చేతబట్టి 
ఎవుర్డన్సీకి కారకులైన వారిని హతమార్చడవే మార్గం అని కూడా 
అనుకొనేవారు. నిరాశా, నిస్పుహలు అలుముక్‌ "న్న కారణంగా జనించిన 
భావాలు ఇవి. అంతేగాని దాని మంచిచెడ్డలు లోతుగా ఆలోచించి వెలిబుచ్చిన 
మాటలు కావు. సంఘం హంసాయుతపోరాటాన్ని సమర్థించే ప్రశ్న లేదని 
స్పష్టం చేసింది హింసాకాండ ద్వారా దేశ కళ్యాణం అసంభవం అనేది మా 
దృఢ విశ్వాసం అని సంఘనేతృత్వం ప్రకటించింది. మేము ఏది చేసినా శాంతి, 
అహింసల ఆధారంగానే ప్రజలను జాగృత పరుస్తాం అని సంఘ నేతలు చెప్తారు. 
ద్వీర్ణకాలిక పోరాటానికి సన్నద్దులు కావాలని, (ప్రజాస్వామిక పద్దతిలో ఏఆధారం 


94 


లభించినా దానిని ఊతంగా కొని ముందుకు సాగడానికి సర్వశక్తులు ఒడ్డ పని 
చేయాలని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. 


ప్ర. ప్రజలను ఈ దిశలో నడిపించడానికి మీరు తీసుకొన్న కార్యక్రమాలు 
కొన్ని వివరిస్తారా? 


స ఆచార్య సమ్మేళనాలు, కామన్‌వెల్త్‌ పార్రమెంటరీ కాన్ఫరెన్సు జరిగిన 
సందర్భంలో చేపట్టిన కార్యక్రమం ఈ కోవకు చెందినవే. 


పూజ్య వినోబాభావే సమక్షంలో జరిగిన ఆచార్య సమ్మేళనంలాంటి 
కార్యక్రమాలు సమయాన్ని వృధా చేసుకొనేందుకేగాని దానివల్ల ప్రయోజనం 
ఏముంటుంది అన్న వాళ్ళున్నారు. కాని ఆచార్య సమ్మేళనం సందర్భంగా 
వారందరికి ఎమర్ణన్సీ దురంతాలకు సంబంధించి వెలువడిన సాహిత్యం, 
కరప(త్రాలు, పుస్తకాలు ప్యాకె ట్లరూపంలో అందించడం జరిగింది. దానిద్వారా 
ఎంతో (ప్రచారం జరిగింది. అనుకొన్న దానికంటె మంచి ఫలితాలే కనపడ్డాయి. 
అసలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏదో అద్భుతం జరిగిపోతుందనికాదు, 
విషయం పదిమందికి తెలియపర్చడమే ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యం నెరవేరింది. 
అలాగే కావున్‌వెల్స్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌. సందర్భంలో కూడ అనేక 
దేశాలనుంచి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో స్వయంసేవకులు ఎమర్జన్సీ 
దురంతాలు తెలియజెప్పే అవకాశం తీసుకొన్నారు. అలా సాహసించిన 
స్వయంసేవకులను (ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసింది. అయినా 
మొక్కవోని ధైర్యసాహసాలతో కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు అనేకం 
చేపట్టారు. ఢిల్లీలో వేలాది వుంది (పైవురీ టీచర్హ సవూవేశాలు 
జరుగుతున్నప్పుడు కూడా కార్యకర్తలు (ప్రదర్శన చేసి సాహిత్యం పంచిపెట్టారు. 
ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ సమక్షంలోనే జరిగింది. ఇలాంటి కార్యక్రమాల 


95 


ద్వారా ఓ చిన్న అడుగు ముందుకు సాగినా-జన జాగరణ కార్యానికి ఆమేరకు 
ప్రయోజనం చేకూరినట్లే. 


ప్ర. ఎమర్జన్సీ సందర్భంలో మీరు సత్యాగ్రహాలు నిర్వహించడంలో గల ఉద్దేశ్యం 
ఏమిటి? అది ఎంతవరకు నెరవేరింది? 


స. ప్రభుత్వం తన దమన కాండను కొనసాగించడం ద్వారా ప్రజల నోళ్ళు 
నొక్కి భయభీతులుగా చేసింది. ఎక్కడా అలజడి లేకపోయెప్పటికి ఉద్యమం 
చల్లారిపోయిందని (ప్రభుత్వం (ప్రచారం చేయసాగింది. మొట్టమొదటు 
ఉద్యవుం ప్రారంభించిన ఆ కొద్ది మందికి తప్పు మిగతా |ప్రజలె వ్వరికీ 
ఉద్యమంపట్ల ఆసక్తిలే దని, ఎమర్జన్సీ వల్ల కలిగే లాభాలు ఆస్వాదిస్తున్నార ని 
(ప్రచారం ప్రారంభించారు. ఎమర్జన్సీ ప్రకటించిన తొాలిరోజుల్టో నియంతృత్వ 
ధోరణిని నిరశిస్తూ విదేశాలలో ఎన్నో పత్రికలు విమర్శలు గుప్పించాయి. 
కాని అంతా సద్బవుణి గినట్టు అయే్య్యప్పుటికి వారు కూడా దీనిని 
పట్టిచుకోవడం మానేశారు. వాస్తవానికి ప్రజలలో నూటికి తొంభైమందికి 
ఎమర్దన్సీ అంటే రోత. కాని అది ప్రకటితం కావడం లేదు. అందుచేత 1975 
నవంబర్‌ 24 నుండి 1976 జనవరి 26 వరకు సమితి ఆధ్వర్యంలో 
దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 


సత్యాగ్రహాలు మొదలయ్యాక మళ్ళీ ఉద్యమ సమాచారం ఉత్కంఠ 
క ట్టించనారంభించింది. సత్యాగ్రహుల పై జర పబడుతున్న దౌర్జన్యం, 
లారీచార్డీలు, జైళ్ళలో పెట్టే హింసలు, నాయకులు అనుభవిస్తున్న కష్టాలు 
ఇత్యాది ఎవరాలు పత్రికలలో రాకపోయినా బులెటేన్ర ద్వారా (ప్రజల వద్దకు 
చేరవేయడం జరిగింది. అలాగే అరెష్టు కావించబడి జైళ్ళలో బంధించబడిన 
కార్యకర్తల బంధుము(త్రుల ద్వారా కూడా సమాచారం వ్యాపించేది. విదేశీ 


పత్రికలు కూడా ఈ సవూచారం అందించడంలో ఉత్సుకత 
చూపనారంభించాయి. ఉద్యమం సద్దుమణి గిపోలేదని, ప్రజలంతా ఎమర్హన్సీని 
ఏవగించుకొంటున్నారని విదేశాలవారు బాగా గ్రహించగలిగారు. విదేశీ 
ప్రభుత్వాలు కొన్ని ఎమర్డన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వానికి 
నిరసన కూడా తెలిపాయి. లక్షమందికి పైగా సత్యాగ్రహులు అరెష్టు అయినారు. 
వీరిలో 85-90 శాతం మంది స్వయంసేవకులే. అలా అరెష్టు అయిన వారిలో 
టీచర్జు, డాక్షర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కార్మికులు, ఎద్యార్టులు, కర్షకులు, 
వ్యావారులు- అన్ని వర్గాల (ప్రజలు ఉన్నారు. 


ప్ర. రాజకీయనాయకులపైన ఉన్నవి, లేనివి ఎన్నెన్నో కేసులు పెట్టి వాటిలో 
ఇరికించాలని ప్రయత్నిస్తుంటుంది (ప్రభుత్వం. అలా ఆర్‌.యస్‌.యస్‌ మీద 
కేసులు బనాయించ లేదా? 

స. అబద్దపు (ప్రచారం చాలా చేసింది (ప్రభుత్వం. హింసను (పీరేపిస్తున్నదని, 

విదేశాలనుంచి డబ్బు వస్తోందని, విదేశీ సంస్థలతో సంబంధాలున్నాయని 

ఎన్నో అబద్దాలు (పచారం చేసింది. అయితే ఈ దం(ప్పుచారాన్ని 

సమర్తించేందుకు కొన్ని సాక్ష్యాధారాలను సేకరించమని (ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ 
డిపార్ట్‌మెంటు వారిని కోరితే వారు కొంత ప్రయత్నం చేసి ఆర్‌. యస్‌.యస్‌ 

పైన అలాంటి కేసులు బనాయించడానికి కూడా తగిన ఆధారాలు లేవని 
స్పష్టపరిచారు. ఇక ముందు అలాంటి విద్రోహక చర్యలు చేపడతారేమో 
అని సూచనప్రాయంగా చెప్పుడానికి కూడా ఆధారాలు లేవు అన్నారు. చేసేదిలేక 
ప్రభుత్వం ఈ (ప్రచారం మానుకొంది. 


ప్ర. ఎవుర్జన్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి 'ప్రవాసభారతీయులు 
ఏవిధంగా ఉవయోగపడ్డారు? 


97 


స. వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయులు (ఫెండ్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ 
ఇంటర్నేషనల్‌, లండన్‌, ఇండియన్స్‌ఫర్‌ డెమోక్రసీ, అమెరికా, వంటి సంస్థలు 
అలయన్స్‌ గ్రైన్‌ డిక్లేటర్‌పిప్‌, మరియు అకా లీదల్‌లతోడ్వాటుతో భారతదేశ 
ప్రజాస్వామ్యపునరుద్దరణ ్రంట్‌ను నిర్మాణం చేసుకొని వార్తాపత్రికల ద్వారా 
టి.వి.,రేడియోల ద్వారా, చర్చ గోష్టుల ద్వారా ఎవుర్జన్సీ గుట్టును 
రట్టుచేశారు. విదేశాలలో ప(తికా విలేకరులు, రాజకీయు (ప్రముఖలు 
అడుగుతుండే (ప్రశ్నలకు సవూధానం చెప్పలేక భారత 
(ప్రభుత్వాధికారులు, వుం(తులు సతవుతవువుతుండేవారు. విదేశాలలో 
పర్యటనలు చేసి తిరిగి వచ్చిన మంత్రులు, రాయబారులు ఇందిరాగాంధీ 
ఏరు విదేశాలలో మట్టిగొట్టుకుపోయిందని, ప్రభుత్వం విశ్వసనీయత 
కోల్పోయిందని చెప్పేవారు. ఈ రకమైన వాతావరణం నిర్మాణ. 
స్వయంసేవకుల కృషి వల్లనే సాధ్యమైంది. | 

(ప్ర. సత్యాగ్రహాల పర్వం పూర్తి అయ్యాక కూడా ఇందిరాగాంధి ఎమర్లన్సీ 
కొనసాగిస్తే మీరేమి చేయాలనుకొన్నారు. 

స. సత్యాగ్రహాలు పూర్తికాగానే సంఘ కార్యకర్తలను సమావేశపరచి భావ 
కార్యక్రమాన్ని గరార్చి చర్చించడం జరిగింది. ఈ చర్చలలో దేశం ముందు 
రెండేరెండు ప్రత్యామ్నాయాలున్నట్టు గుర్తించనైంది- 1.ఇందిరాగాంధీ 
ఎన్నికలుగనుక (ప్రకటిస్తే దేశంలో పని చేస్తున్న చిన్న, పెద్ద రాజకీయ 
పక్షాలన్నింటిని ఒక్కత్రాటి మీదకు తెచ్చి ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఏర్పరచి 
అలా ఏర్పడిన రాజకీయపార్టీ విజయానికి, ఇందిరాగాంధీని ఓడించేందుకు, 
సంఘస్వయుంసవకులంతా తవు సంపూర్ణ శక్తిని ఉపయోగించి 
కార్యరంగంలోకి దూకడం. 


98 


దేశం ఒక అసాధారణమైన పరిష్టతిని ఎదుర్కొంటున్నప్పుడు 
దానినుండి అధిగమించేందుకు అపారమైన ధైర్య, సాహసాలు, కఠోరమైన 
పరిశ్రవు, సవుంయమిచ్చి పనిచేసే వూనసికత ప్రజల హృదయాలలో 
రగల్చగ లగాలి. కృషిచేసూపోతే (ప్రజాసన్వామ్యవ్యవస్టలో ఇది నిర్మాణం 
అవుతుందికాని బహునిదానంగా అవుతుంది. అయినా తప్పదని అందుకు 
స్వయంసెవకులు సిద్దం కావాలి. 


2. ఒకవేళ (శ్రీమతి ఇందిర ఎన్నికలు నిర్వహించకపోతే (ప్రజాస్వామ్యవిలువల 
పునాపనకుగాను దీర్ణకాలిక పోరాటానికి ప్రజలను సన్న డ్దులుగా చేయాలి. 
అందుకుగాను దేశవ్యాప్తంగా శాంతియుతవె అహింసాపోరాటం 
సాగించాలి- ఇది మరో ప్రత్యామ్నాయం. 


ఈ ఉద్దేశ్య పరిపూర్తికి కార్మిక వర్గాలను, రైతాంగాన్ని బలహీన 
వర్గాలను, విద్యార్దులను, విద్యాధికులను, ఉపేక్షితవర్గా లైన హరిజనులు 
ఇత్యాది ప్రజలను ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని వారిని ద్నీర్హకా లిక పోరాటానికి 
సంసిద్దులుగా చేయడం. 


ప్ర. ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వపాలనైనా ప్రజలకు మేలు చేయడమన్నది 

ప్రధానం. అలాంటపుడు ఇందిరాగాందీ నియంతృత్వ విధానాలను 

మీరెందుకు అంతగా వ్యతిరేకించారు? 

స. 1971 పాకిస్టాన భారత దేశంపైన దాడి చేసినప్పుడు మన సైనికులు 
వీరోచితంగా పోరాడి మన దేశ పశ్చిమ సరిహద్దులలో ఉన్న పాక్‌ ప్రదేశాలు 
కొన్నింటిని పయ్టుక్‌న్నారు. అక్కడి (ప్రజల పరిస్టితి చూస్తే దీనాతిదీనంగా 
ఉంది. పాకిస్తాన్‌ ఏర్పడి 24 ఏళ్ళు అయినప్పటికి ప్రజల దురవస్థ పెరిగిందేగాని 
తగ్గలేదు. పాకిసాన్‌లోగల నియంతృత్వ (ప్రభుత్వాలు ప్రజలకు ఏమాత్రం 

గి ఎది 


99 


వేలు చేయులేదని ఆ ఆ(క్రమిత (ప్రాంతాలు దర్శించిన భారత ప్రజలు 


(గ్రహించారు. 


నియంతృత్వంకొనసాగితే వున పరిప్లతి అంతే అవుతుంది. 

నియంతృత్వ పాలనలో కొన్ని కుటుంబాలు అమితంగా లాభ పడటం మిగతా 
(ప్రజలంతా అవస్థల పాలు కావడం జరుగుతుంది. ఇందిర పాలనలో అదే 
జరుగుతోంది. దేశ ఆర్రిక స్థితి దినదినం దిగజారుతోంది. (ప్రభుత్వం చెప్పే 
లెక్కల (ప్రకారం చూచినా తలసరి వస్తు, సేవల వినియోగం తగ్గిపోయి జీవన 
(పవరాణం తగ్గిపోతోంది, పేదరికం పెరిపోతోంది. పరిశ్రవంలు 
మూతబడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. వివిధ వర్గాల ప్రజలలో 
అసంతృప్తి పెరిగిపోతోంది. అసంతుష్టిలో రగిలిపోతున్న (ప్రజలు సులభంగానే 
ప్రభుత్వ వ్యతిరేకపోరాటానికి సన్నద్వలవుతారు. (ప్రజలలో 
అలముకొనియున్న ఈ అసంతుప్టిని, ఆక్రోశాన్ని యోజనాబద్రంగా పోరాటు 
దిశలో మలుచు కొంటే దేశవ్యాప్తంగా శాంతియుతమైన అహింసాయుత 
పోరాటానికి భూమిక ఏర్పడుతుంది. ఇది గుర్తించిన సంఘం ఈ దిశల్‌ 
తన (ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించింది. నియంతృత్వపాలనలో 
(ప్రజలకు మేలు జరగదనేది సాక్ష్యాధారాలతో ప్రజలముందు పెట్టింది. 


ప్ర. ఆ సమయంలో ఇందిరాగాంధి ఎన్నికలు ప్రకటించడంలోని ఆంతర్యం 
ఏమిటంటారు? అది ఆమె చేసిన పెద్దపారపాటు కాదంటారా? 


స. తాను విధించిన ఎమర్దన్సీకి ఒక సైద్దాతిక రూపమివ్వడానికై (శ్ర్రీమళ్‌ 
ఇందిర మొదటి నుంచీ తంటాలు పడుతు వచ్చింది. కాబట్టి పరిఫ్రతులు 
తనకు అనుకూలంగా ఉన్నాయని భావించిన తక్షణ ౦ ఎన్నికలు (ప్రక టిస్తుందః 
చాలామంది భావించారు. ఆమెగారు ఎన్నికలు ప్రకటించడానికిగల కారణాల 


100 


ఖచ్చితంగా వివరించలే కపోయినప్పుటికి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్లర్‌ 
విధించిన ఆర్దిక దిగృంధాలు, దేశంలో దినదినం దిగజారిపోతున్న ఆర్దిక 
పరిస్టితి, ఎమర్లన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంగా సాగుతున్న ఉద్యమం (ప్రజలలో 
రగుల్క్కాల్పిన అసంతృప్తి ముఖ్యకారణాలుగా పర్కొనవచ్చు. 

దేశం ఎదుర్కొంటున్న ఆర్హిక పరిష్ణతి రానురాను ఇంకా 
దిగ జారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అంటూ పెడితే ఇప్పుడే 
పెట్టాలని తన ఆర్దిక సలహాదారుల సలహా కూడా ఆమెపైన పని చేసి 
ఉంటుంది. అంతేగాక నియంతృత్వంలో ఎక్కడైనా నియంత చుట్టూ 
భజనపరులు చేరుతారు. వారు ప్రయోజనకరమైన సలహాలకంటె నియంతకు 
ఇష్టమైన సలహాలే చెపుతుంటారు. 21 మాసాల ఎమర్హ న్సీపాలనలో సాగిన 
దవునకాండ చూచాక ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓటు చేసే సాహసం 
సామాన్య ప్రజలెవరూ చేయజాలరనే (భమ కూడా ఉండి ఉండవచ్చు. 
ఈ కాలంలో ఇందిరాగాంధి వ్యవహరించిన తీరు విదేశాలలో ఆమెను 
అ(ప్రతిష్ట్రపాలు చేసింది. వీటన్నింటి నుండి బయటపడాలంటే ఎన్నికలు 
నిర్వహించి ఘన విజయం సాధించడం ద్వారా వరా(తవేం అది 
సాధ్యమవుతుంది అని ఆమె భావించి ఉంటుంది. 


ఆమె సమర్దకుల అభిప్రాయంలో ఆమె చేసిన మొదటి పారపాటు 
సంఘంపైన నిషేధం పెట్టడం అయితే రెండో పారపాటు ఎన్నికలు 
ప్రకటించడం. 


ఎన్నికలు ప్రకటించాక రోజురోజుకు పరిస్థితులు ఆమెకు ప్రతికూలం 
అవతూపోయాయి. ప్రజలు తమ అసంతృప్తిని గణ్టిగా వ్యక్తీక రించడం 
ప్రారంభించారు. ఇందిరాగాంధీ పాలనకు మంగళం పాడందె సంఘంపైన 
నిషేధం తొలిగిపోదు, దేశ భవిష్యత్తుకూడా బాగుపడదు అని సంపూర్షంగా 


101 


గ్రహించిన స్వయరోసేవకులు ఎన్నికలలో ఇందిరను ఓడించడానికి తమ స్వశక్తిని 
ఒడ్డి పని చేశారు. విజయం సాదించారు. 


ప్ర. లోకసంగర్న సమితి కార్యక లాపాలనుంచి ఆర్‌. యక్‌. యక్‌ను 
తప్పించేందుకు (శ్రీమతి ఇందిర ప్రయత్నించలే దా? 


స. తలకొకదారిగా పయనిస్తున్న రాజకీయ పక్షాలన్నింటిని ఏక త్రాటిపైకి తెచ్చి 
కలిసికట్టుగా తనకు పోటీగా ఎన్నికలలో నిలిపే సత్తా ఒక ఆర్‌.యస్‌.యసికే 
ఉన్నదన్న విషయం ఇందిరాగాంధీకి తెలుసు. అది వాస్తవం కూడా. లోక 
సంగర్ష సమితి నిర్వహించిన పోరాటంలో ముఖ్యసూతత్రధారిగా నిలిచి కధ 
నడిపిన సంస్ట ఆర్‌.యస్‌.యస్‌ అని అందరికి తెలుసు. 


అందుచేత తన ముఖ్య తాబేదారులలో ఒకరిని పంపించి ముఖ్యమైన 
సంఘ అదికారులతో (శ్రీవుతి గాంధి సంభాషణలు జరపాలని 
కోరుకొంటోంది అనే వర్తమానం అందించింది. సంఘలోని ఉన్నతాధికారులు 
ఎక్కడ దొరుకుతారో ఆమెకు తెలియదుగాని వర్తమానం ఎక్కడకు పంపిస్తే 
వారికి చేరుతుందో అది మా(త్రం తెలుసు. ఆమె పంపన అధికారితో 
సంఘంలోని ముఖ్యులు ఒకరు ఒక గంట,గంటన్నరపాటు మాట్దాడారు. 
ఆ సంభాషణలో చోటు చేసుకొన్న వంంఖ్య ఎలబరురరి ఒక్కటే - 
సంఘస్వయంసేవకులు తమ యావచ్చక్తిని ఉపయోగించి (శ్రీమతి ఇందిర 
ప్రభుత్వాన్ని ఎన్నికలలో ఓడించే కార్యంలో నిమగ్నులై ఉన్నారు. వారు ఈ 
ప్రయత్నం విరమించాలి. వారు ఆ విధంగా చేయడానికి ఒప్పుకొంటే 
సంఘంపైన నిషేధం ఎత్తివేయడం, జైళ్ళలో ఉన్న స్వయంసేవకులందరిని 
విడుదల చేయడం జరుగుతుంది. 'రాజీ అంటూ కుదిరితే కొంత మీరు 
తగ్గడం, కొంతమేము తగ్గడం అనేది ఎలాగూ ఉంటుంది” అని కూడా 
స్పష్టంచేశాడు మధ్యవర్తిత్వానికి వచ్చిన అధికారి. 


102 


దానికి జవాబుగా సంఘ అధికారులు 'పూజ్యబాలాసాహెబ్‌ రాసిన 
ఉత్తరాలు కూడా ఆమెకు అందకుండా చూశారు. ఉత్తర (ప్రత్యుత్తరాలు 
కొనసాగితే అప్తుటివూటు ఏలావుందేన్‌ాకానీ ఇప్పుడు వూ(త్రం క 
ప్రస్తావనను అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిక ఈ సమస్య పరిష్కారం 
ఎన్నిక 'ల రా తేల్య్యకోవలసిందే అన్న నిర్ణ యరానికే వచ్చారు 
స్వయంసేవకులు. కాబట్టి వారు తమ యావచ్చక్తిని వినియోగించి ఎన్నికల 
రణరంగంలో జొరబడ్డారనేది సత్యం. ఇప్పుడిక ఆ పోరాటం నుండి వారిని 
విరమింపచేసే (ప్రశ్న ఉత్పన్నంకాదు' అని స్పష్టం చెశారు. 

“ఇప్పుడు జ్ఞాళ్ళలో ఉన్న స్వయంసేవకులను విడుదల చేస్తూ 
సంఘంపైన నిషేధం ఎత్తివేయడం వలన మీకు సమకూరే ప్రయోజనం కూడా 
ఏ వురదదుు మీ చర్యల వల్ల వేలాది కుటుంబాలుచితికిపోయాయి. 
అనేకులకు జీవనోపాధి పోయింది. లక్షలాది మంది ఎన్నో యాతనలకు 
గంరిచేయబడ్డారు. మీరిప్పుడు ఖైదీ చేయబడినవారిని వదలిపెట్టి నంత 
మాత్రాన పరిస్థితిలో పెద్దగా మార్పేమీ వుండదు. కాకపోతే కోపతాపాలు 
కొంత తగ్గుతాయేమో' అని కూడా సంఘ అధికారులు చెప్పారు. 

అప్పుడు అధికారి 21 మాసాలు జైళ్ళలో ('మగ్గిపోయిన కారణ ౦గా 
ఖ్లైదీలలో ఆత్మబలం నశించి వుంటుంది ఇంకెంతకాలం వారు పట్టు 
సడలకుండా వుండగలరు? అని అడగాడు. 

| జైళ్ళలో ఉన్న స్వయంసేవకుల కుటుంబాల యోగక్షేమాలు మేము 
నిరంతరం విచారిసూనే వున్నాం. వారందరితో నూకు సన్నిహిత 
సంబంధాలున్నాయి. వారి మనో నిశ్చయం, నైతికశక్తి ఏమాత్రం సడలిపోలేదు. 
ఇంకా రెండుమూడేళ్ళు జైళ్ళలో ఉండవలసి వచ్చినా వారి మానసిక స్టైతిల్‌ 
ఎలాంటి మార్పు రాదు. మేము అలసిపోయాము అనుకుంటున్నారేమో 

103 


ఇంకా రెండు మూడేళ్ళు పోరాటంసాగినా అందుకు సిద్దంగానె వున్నాం మీరు 
మీ వైపునుంచే ఆలోచిస్తున్నారు. మా ఆలోచనలో తద్భిన్నంగా వుంటాయి. 
స్వయంంసేవ కులు జ్ఞా ళ్ళానుండే ఐడందల్టె వచ్చాక సవూజంలో 
కలసేపనిచేయాలి. వారు ధర్మపోరాటం సాగించారనే ఆత్మవిశ్వాసంతో 
సగర్వంగా తలెత్తుకు తిరిగే రీతిగా ఈ పోరాటం ముగియాలి. త్‌ 
దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి కాదు. మీ మాటలు నమ్మి ఇప్పుడు 
పోరాటం ఆప్త సమాజాన్ని మోసం చేసినట్టు, ప్రజల నమ్మకాన్ని 
వమ్ముచేసినట్టు అవుతుంది. వీరి మొఖాన (ప్రజలు కళ్ళాపుజల్టుతారు. 
ఇందుకు మా స్వయంసేవకులు సిద్దపడతారని మీరు అనుకుంటున్నారా! 
నిషేధం ఎత్తివేయడం , జైళ్ళలో వున్న స్వయంసేవకులను విడిచిపెట్టడం 
అనేది మీరు తీసుకోవలసిన నిర్ణయాలు. మీ ప్రకటనలో సంఘాన్ని 
అవమానపరిచే ప్రయత్నం ఇసుమంత ఉన్నా మా ఆగ్రహాన్ని చవిచూస్తారు. 
స్వయంసేవకులను తిరిగి ఉద్యోగాలలో చేర్చుకోవాలి. మా కార్యాలయాలకు 
వేసిన సీళ్ళు తీయించి మా ఆస్తులు మాకు అప్పగించా' లని సంఘ అధికారులు 
స్పష్టంగా చెప్పారు. 

అప్పుడు ఆ అధికారి “మీ సమాధానం ఇలా వుంటుందని నేను ముందే 
ఊహించాను. ఏదో కొద్దిమంది వృద్దకార్యకర్తలు జ్ఞైళ్ళళో ఉన్నారు. బాగా 
పనిచేసే కార్యకర్తలంతా బైటే ఉన్నారు. మేము బహు కొద్దిమందిని మాత్రం 
అరెస్టు చేయగలిగాం. ఇకపోతే మీసా క్రింద అరెస్టయిన కార్యకర్తల కుటుంబాల 
సంగతి మీరు బాగా పట్టించుకుంటున్నారు. వారికి పెద్ద బాధలేదు. మీ 
సంఘటన చెక్కుచెదరకుండా వుంది. ఉన్నతాధికారులు దేశమంతా పర్యటన 
చేస్తూనే వున్నారు. ఇకమీరం నష్ట్రపోయిందే ముంది అంటూ 
సెలవుతీసుకున్నారు. 


(ప్ర: (శ్రీవుతి గాంధీ పంపిన రాజీవర్తమానం మీరు ఆమోదించకుండా 
తిరస్కరించడానికి కారణమేమిటి? 


స: అందువలన సమాజానికికానీ , సంఘానికికానీ ఎలాంటి (ప్రయోజనం 
లేకపోవడం మొదటి కారణం. ఇకపోతే ఇందిరవ్ము రాజకీ యాలు 
తెలిసినవాడెవడైనా ఆమెను సంపూర్ణంగా విశ్వసించడం జరగదు. ఇంత రాజీ 
ప్రతిపాదన పంపిన పెద్దమనిషి అది తిరస్కరించబడినట్టు వర్తమానం చేరిన 
మర్నాడే సంఘాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. సంఘం నెత్తిన అనేకమైన 
అభాండాలు వేసింది. గి ce డు: Zoe 
అయితే ప్రజలు ఆమె చెప్పిన అబద్ధాలను ససేమిరా నమ్మలేదు. 
అందుకే ఎన్నికలలో ఆమెను చిత్తుగా ఓడించారు. (ప్రజాసామ్యానికి 
పట్టుంకట్టూరు. చీకటి రాత్రులు తొలగిపోయి కొత్త ఆశల వెలుగులు 
దేశమంతటా ప్రసరించాయి. (ప్రజలపైన సంఘానికి, సంఘంపైన ప్రజలకు 


ఉన్న విశ్వాసం దృఢతరమైంది.  లాక్నిాం.- కాడా 
అనుజంరర మం 
పత్రిక ఎలా వుండాలి. ౨౨ మఠ” 


శ్రీ అశోక్‌ సింఘాల్‌ గారు ఒక వారపత్రిక ప్రారంభించదలచి ఆ 
పత్రిక ఎలా వుండాలో తెలియజేయమని (శ్రీ, బాపూరావ్‌జీని అడిగితే వారు 
12-8-77నాడు ఈ క్రింది సూచనలు (వాస పంపించారు. 

1. పత్రిక జాతీయ ప్రమోజనాలు కాపాడటంలో కావలి కుక్కవలె, 
పనిచేయాలి. జనతా పార్టీ చేసిన మంచి పనిని తప్పుకుండా సమర్దించాలి. 
కానీ తప్పుడు పనులుంటే వూ(త్రం నిర్భయంగా వివుర్శించాలి. పార్టీ 


105 


గ్రూపులు (గరాపులుగా వీథి జాతీయ (ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నప్పుడు 
నిర్మొహమాటంగా ఏమర్శించాలి. 

2 సమస్యను అన్ని కోణాలనుండి పరిశీలించిన తరువాతనే విమర్శించాలి. 
ఆ విమర్శ నిర్మాణాత్మకమైనదిగానూ, ఒప్పించేందుకే చేస్తున్న కృపిగానూ 
కనిపించాలి. బురద చల్లేందుకు కాకూడదు. 

3. పత్రిక తన స్వతంత్ర్య విధానాలకు కట్టుబడి సాధారణ (ప్రజానీకం 
ఉత్సాహంతో చదివేందుకు అనువైన విషయాలు అందించాలి. పత్రిక జీవన 
రంగంలో వివిధ అంశాలను స్పృశించాలి. వివిధ రంగాలలో లబ్ది ప్రతిష్టలైన 
వ్యక్తులను గూర్చి వ్రాయాలి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిర్వహిస్తున్న బులిటిన్‌ లాగా 
వుండకూడదు. 


4. వ్యక్తులపై విరుచుకుపడడం కానీ వ్యక్తిగత విమర్శలు కానీ చేయరాదు. 


5. (శ్రీవంతి ఇందిరకు సంబంధించిన వార్తలు సాధ్యమైనంతవరకు 
పతాక శీర్షికలలో కనిపించకూడదు. 


6. (శ్రీమతి గాంధీకి లేక, నెహ్రా కుటుంబానికి సంబంధించిన వార్తలు 
(ప్రచురించకపోవడమే మంచిది. 


7. విధాన నిర్తయాలకు సంబంధించిన విమర్శలకు మా(త్రమే చోటు 
కల్పించాలి. 


8. అవినీతి, బంధుపక్షపాతం, డబ్బుకు సంబందించిన కుంభకోణాలు 
మొత్తం ప(త్రికను ఆక్రమించరాదు. ఎంతో ముఖ్యమనుకుంటే అలాంటివి 
ఒకటి మాత్రం పత్రికలో కనిపించవచ్చు. 

9. ఎమర్జెన్సీ కాలంలోని వికృతులకు సంబంధించి పుస్తకాల రూపంలోను, 
షా కమీషన్‌ రిపోర్టు రూపంలోనూ వెలువడుతున్నాయి కాబట్టి అవి పత్రికలో 


చోటుచేసుకోరాదు. 
106 


10. ప్రాంతీయ వార్తలు ఆయా (ప్రాంతాల వారా పథతికలలో అప్పుబికే 
వెలుగుచూసి వుంటాయికాబట్టి అవి తిరిగి ఈ పత్రికలో ప్రచురిస్తే పాఠకుడు 
విసుగుచెందుతాడు. 


కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంపికిచేసుకొని వివిధ ప్రాంతాల వార్తలు శీర్షికన 
సంక్షిప్తంగా (ప్రచురించవచ్చు. 

11. ఏదో చేతికి అందిన వార్త (ప్రచురించడం కాదు. యోజనా బద్దంగా 
ప(త్రిక విధానం నిర్ణయించుకొని వివిధ అంశాలపై (వాయగల వ్యక్తులను 
కాలమిస్టులుగా ఎంపికచేసుకొని వారిచేత (వాయించే ఏర్పాటు జరగాలి. 


12. జాతీయ అంతర్జాతీయ (ప్రాముఖ్యంగల సమాచారం ఏదీ తప్పిపోకుండా 
పాఠకునికి అందించే ప్రయత్నం జరగాలి. ఆ సంఘటనల పరిణామం కూడా 
పాఠకులకు తెలియజెప్పాలి. 


వివిధత్వం గల అంశాలు పత్రికలో కనపడాలి. 


13. వున జాతి ప్రతిష్టను పెంచేది వున య విలువలను 
ప్రస్ఫుటీకరించేది అయిన అంశానికి సంబంధించి కనీసం ఒక్క వ్యాసమైన 
పత్రికలో వుండాలి. అది పాఠకుని మనస్సులో మన జాతిపల్ల స్వాభిమానాన్ని 
, మన విజయాలపట్ల ఆనందాన్ని నింపుతుంది. 
14. చారిత్రక కథల పట్ల అభిరుచి సన్నగిల్లిం దికాబట్టి ప్రముఖ వ్యక్తుల జీవిత 
చరిత్రలనుండి స్ఫూర్తినిచ్చే ఘట్టాలు ఎంపికచేసుకొని (ప్రచురించడం 
మంచిది. కేవలం సాహసకృత్యాలేకాదు. ఇతరత్రా మానవ జవితాన్ని ఉ _ 
శిఖరాలకు చేర్చగల ఘట్టాలు ఏవైనా ఎంబక చేసుకోవచ్చు. ఆ వ్యక్తి జా 
ప్రగతికై రలిథరగో తోడ్పుడింది ఒక పేరాలో సంక్షిప్తంగా తెలియజేయవచ్చు. 
“నున జీవితాలను కూడా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవచ్చు'' అనే స 
గొప్పు వ్యక్తుల జీవితాలు మనకు అందిస్తాయి. '' 

107 


15. (శ్రీ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆలోచనలు అలాగే ఇతర గొప్పు వ్యక్తుల 
ఆలోచనలు ఈ తరానికి ప్రయోజనం కలిగించేవి ఏవైనా అందించవచ్చు. 


16. రాజకీయ రంగంలో కాకుండా ఇతర క్షేత్రాలలో సుప్రసిద్దులైన 
వ్యక్తులెందరో వున్నారు. జాతి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు కొనిపోయే 
అంశాలపై వారిని ఇంటర్యూ చేసి అది (ప్రచురించవచ్చు. 


17. సవా కార్య(క్రమాలు చేపట్టి వివిధ రంగాలలో పనిచేసిన సంఘ 
కార్యకర్తలుకానీ , ఇతర స్వచ్చంద సంస్థలు కానీ సాధించిన విజయాలు పత్రిక 
ద్వారా తెలితుంజాప్పవచ్చు. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గూర్చి 
చాటిచెప్పవచ్చు. 

18. మన వారపత్రికలో సహజంగానే రాజకీయాలకు సంబంధించిన అంశాలు 
ఎక్కువగా చోటు చేసుకుంటాయి కానీ వాటితోబాటు ఇతర అంశాలకు 
కూడా ప్రాధాన్యం ఇచ్చినప్పుడే పాఠకుని జ్ఞానతం|[త్రులు స్పందించి జాతీయ 
సమస్యలపైన , అంతర్జాతీయ సంఘటనల పైన సరైన అవగాహన కల్పించుకొనే 
వీలవుతుంది. 

పైనుదహరించిన సూచనలు పరిశీలిస్తే పత్రికారంగంలో బాపూరావ్‌జీకి గల 


అనుభవం ఎంత నిలువైనదో, వారిపరిశీలనా శక్తి ఎంత నిశితమైనదో 
బోధపడుతుంది. 





° ఆత్మవిలోపి” 
డా. ఆబాజీ ధబ్ల 


ఇందులో 
I జీవనరాగం 
1 పథనిదైైశం 


111 స్టృత్యంజలి 


“ఆబాజీ మరణం మన నంఘం అనుభవం, 


దూరద్దష్టి గల ఒక చ్వోష్ట్ర కార్యకర్లను 


సోగ "ట్ట్రుకెన్హది. వారు జగన్మి(తులు i 


- శ బాలాసాహౌాబ్‌ దేవరస్‌ 





“విషయాన్ని అర్హం చేనుకొనడంలో, 
సమస్యలకు నరియైన వరివ్హారాలు 







సూచించడంలో ఆబాబీకి గల బహుముఖ ద్వ, 
ఓరిమి మనం బినొడూ మరువజాలంి” 


అ (ల రజ్ఞూ భయ్యా 


జీవనరాగం 
చదువులలోని వుర్మమెరిగిన వాడు 


బాల్యంలోనే తల్లి మరణించిన కారణంగా ఆబాజీ తమ అన్నగారైన 
అప్పాధట్టై సంరక్షణ లో పెరిగారు. అప్పాధట్లేగారి భార్య ఆబాజీని తల్చీకంచె 
ఎక్కువ (ప్రమతో పెంచింది. అప్పాధట్టే సాధుస్వభావుడు. పరోపకార 
బుద్దిగలవాడు. బ్యాంకు ఉద్యోగుల సంఘంలో కూడా నేతృత్వంవహించి 
ఎందరికో మేలు జేసిన వ్యక్తి. అప్పాధట్టే ప్రోత్సాహం లేకపోతే ఈనాడు 
నేను ఈ ఉన్నత స్థితిలో ఉండేవాడిని కాదు. నేను నిరాశా నిస్పు హలతో 
అలమటిస్తున్న రోజులలో వెన్ను చరిచి అభయమిచ్చి ముందుకు నడిపి 
నాలో ధైర్యం, విశ్వాసం నెలకొనేట్టు చేసిన మహానుభావుడాయన అంటూ 
కొనియాడే పైట్‌ బ్యాంకు ఉద్యోగులు ఎందరో ఉన్నారు. ఇక అప్పాధట్లై 
అదృష్టం కొద్ది ఆయనకు అన్ని విధాల తగిన పత్ని లభించింది. ఆమె 
దయామయి. మాతృత్వానికి అర్ధం చెప్పే పప్రవర్తనగల స్త్రీ మూర్తి. 


అపో 


ధైవభక్తి, పరోపకార బుద్ది ఆమెకు పుట్టుకతో లభించిన వరాలు. కాబ 


ట్‌ 


గ 


, 
జ్య 


గ 


ఆ ఆదర్శ దంపతుల పాలన పోషణలో పెరిగిన ఆబాజీ 


Gis 


క్స్‌ 


పరోపకారబుద్రి, ఆధ్యాత్మిక చింతన,సంఘసంపర్కం సహజ 


లభించాయి. 
గంణు వఐకాసం 


1918 నవంర్‌ 24నాడు ఆబాజీ ముంబైలో జన్మించారు. 
స్కూలులో చదువుకొంటున్న రోజుల్టా అన్నగారు (క్రీ అప్పాధట్టై 
సంఘనిక్కరు, తెల్లచొక్కా, నడుముకు _ బెల్టుతలకు నల్లబోపీ ధరించి 
సంఘ శాఖకు వెళుతుంటే ఆసక్తిగా చూస్తుండేవాడు. 

111 


చెప్పారు. డాక్షర్టీ ఉన్న రోజుల నుండి కూడా ఆ కుటుంబం 
సంఘకుటుంబంగానే ఉంటూవచ్చింది. బాలాసాహెబ్‌ చిన్నస్తుడు వాళ్ళు 
అమ్మగారితో నాతోపాటు ఎవరు వచ్చినా కులము,మతము అంటూ 
అడగకుండా భోజనం వడ్డించు లేదా నేను ఎవరినీ తీసుకురాను అని 
చెప్పినట్టు మనం విన్నాం. కాని ఆబాజీకి వాళ్ళ ఇంట్లో ఆ విధంగా 
చెప్పవలసిన అవసరమే రాలేదు. మొదటినుండి సంఘ వాతావరణం ఉన్న 
కారణంగా ఆబాజీతోగాని,వారి అన్నగారితోగాని, వాళ్ళు సోదరి సింధు 
తాయీతోగా స్వయంసేవకులుగాని, సేవికలుగాని భోజనానికి వస్తే ఆబాజీ 
వాళ్ళ వదినగారు ఈ వివరాలు ఎన్నడూ అడిగేవారు కాదు. కుటుంబ 
సభ్యులతో పొటు కూర్చుని స్వయంసేవకులు భోజనం చేసేవారు. 


ఆబాజీ (ప్రచారక్‌గా వచ్చేశాక ఒక సంవత్సరం మాత్రం బయట 
ఉన్నారు. ఇక ఆ తర్వాత అంతా గురూజీతోను, బాలాసాహెబ్‌: బీతోను వారి 
ఆంతరంగికుడుగా ఉంటూవచ్చారు. గురూజీతోపాటు 28 సంవత్సరాలు, 
బాలాసాహెబ్‌జీతోపాటు 14 సంవత్సరాలపాటు కలిసి యావద్భారతం 
పర్యటించారు. 


గురూజీకి సహాయకుడుగా చేరే ముందు ఒక సంవత్సరంపాటు 
బెంగాల్‌లో పప్రచారక్‌గా పనిచేశారు. క్రొత్తగా (ప్రచారక్‌గా వచ్చిన వ్యక్తి ఎవరైనా 
సంఘంలో ఉన్న కార్యపద్దతిలో రాటుతేలి తన శక్తియుక్తులు ఏమేరకు 
ఉపయోగపడతాయో బుజువు చేసుకోవలసి. ఉంటుంది. అయితే ఇది 
ఒక పరీక్షకాదు, పరిశీలన మాత్రమే. క్రొత్త శాఖలు పెట్టడం, పాతశాఖల 
పటిష్టంగా తయారయ్యెట్టు చూడటం, పెద్దలతో సంపర్కం, కార్యక, 
హృదయాలలో వోటు చేసుకోవడం, తోటికార్యకర్తలను త 
కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవడం, స్వయంసవకులకు సైద్ధ్దా 

113 


అవగాహన కలిగించడం ఇత్యాది విషయాలలో ఆన్యక్తికి గల చొరవ 
ఎలాంటిదో పరిశీలించడం జరుగుతుంది. బెంగాల్‌కు ఒక ప్రత్యేకత కూడా 
ఉంది. పూజ్య (క్రీగురూజీ,పూజ్యబాలాసాహెబ్‌జీ కూడా (ప్రచారక్‌గా 
పనిచేసిన (ప్రాంతం అది. (క్రొత్తగా (ప్రచారక్‌గా వచ్చిన వ్యక్తిసామర్ధాన్ని 
మూల్యాంకనం చేయడంలో ఆ ప్రాంత (ప్రచారక్‌ అభిప్రాయం ప్రముఖంగా 
స్వీకరించబడుతుంది. అలాగే ఈ క్రొత్తాయన అక్కడికి వెళ్ళక ముందు 
నుండి ఆ ప్రాంతంలో పని చేస్తున్న పాత ప్రచారకులు ఈయనను ఎలాంటి 
సంకోచంలేకుండా తమలో ఒకడుగా స్వీకరించగల్లుతున్నారా అన్న అంశం 
పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఈ క్రొత్త ప్రచారక్‌ పని చేస్తున్న 
కార్యక్నేత్రంలో అంతకుముందు నుండే పనికొనసాగుతూ వస్తున్నట్టయితే 
అక్కడి స్వయంసేవకులు ఈయన్ను తమ ఆత్మీయుడుగా స్వీకరించ 
గల్లుతున్నారా అన్న అంశం కూడా పరిశీలించబడుతుంది. = 
ఆబాజీకి పాత కార్యక్షేత్రమే లభించింది. పైన పేర్కొన్న మూడు 
అంశాలలోను ఆబాజీ అనతికాలంఠినే తమ సామర్ధ్యాన్ని బుజువు 
చేసుకొన్నారు. ఆయన అక్కడి సంఘ పెద్దల మరియు స్వయంసేవకుల 
ఆదరణను, ఆమోదాన్ని, ఆత్మీయతను అతిసహజమైన _ రీతిలో 
అందుకోగలిగారు. అక్కడి ప్రాంత (ప్రచారక్‌గారు కూడా ఆబాజీని క్రొత్తగా 
వచ్చిన కు(ర్ర(ప్రచారక్‌ అనే భావంతోగాక తన సమానుడుగానే భావించి 
కార్యవిస్తరణ యోజనలో కూడ ఆబాజీని సంప్రదించేవారు. 


ఆ రోజుల్లో బెంగాల్‌లో సంఘకార్యం అల్ప మాత్రంగానే ఉండేది. 
కాని శవపూర్‌, బరహామ్‌పూర్‌, నవదీప్‌, మాలదా వంటి (ప్రదేశాలలో 
సంఘశాఖలు బాగా జరుగుతుండేవి. ఆబాజీని శివపూర్‌లో 
నియమించారు. ఈ కతంలో అప్పటివరకు సంఘకార్యాన్ని చేయడానికి 

114 


వచ్చిన వారంతా బయటివారే. ముఖ్యంగా మహారాష్ట్రనుండి వచ్చినవారే. 
కాని ఆబాజీ సహజ ప్రవృత్తి,గుణ సంపద, కార్యశైలి స్టానిక కార్యకర్తలను 
ఎంతగానో ఆకర్షించాయి. వారిలో కొంతమంది (పచారకులుగా కూడ 
వచ్చారు. అవతలి వ్యక్తిని ఆంచనా కట్టుడం, నిత సంపర్కం ద్వారా అతడిని 
సంఘ కార్యలో జొప్పించటం ఆబాజీకి గల ప్రత్యేకత. అలా ఆబాజీ 
ంపర్కంలోకి వచ్చిన ప్రముఖులలో కేశవదేవ్‌ చక్రవర్తిగార్ని ఉదాహరణగా 
ర్కొనవచ్చు. ఆయన ఒక పాఠశాల |(ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. 
అబాజీ సంపర్కంలోకి వచ్చాక సంఘకార్యకర్తగా మారారు. ఆతర్వాత జిల్లా 
సంఘచాలక్‌, ఆ' పిమ్మట "ప్రాంతసంఘచాలక్‌ బాధ్యత కూడా ఎంతో 
సమర్ష్లవంతంగా నిర్వహించారు. (క్రొత్తగా (ప్రచారక్‌గా వచ్చిన వారెవరైనా సరే 
ప్రత్యక్షంగా కార్యరంగంలో దూకి అక్కడి ఆటుపోట్లకు తట్టుకుని తన 
యోగ్యతను బుజువు చేసుకోవాలనేది బాలాసాహెబ్‌జీ అభిమతం. ఆబాజీ 
శమ యోగ్యతను ఎలాంటి సందేహానికి తావులేకుండా 
బుజువుచేసుకొన్నారు. ఆతర్వాతనే సర్‌సంఘచాలక్‌గారికి సహాయకులుగా 
నియుక్తులయ్యారు. 


గల 


ర్‌ 


సర్‌సంఘచాలక్‌ గారి సహాయుకులుగా 


సర్‌సంఘచాలక్‌గార్కి సహాయకులుగా ఉండటం అంటే వారికి 


ఎప్పుడు ఏమికావాలో చూచుకొంటూ అందించడమేకదా అనిపిస్త 


ee 
గర్‌సంఘచాలక్‌గారి సహాయకుడు” అనే బాధ్యత సంఘనియమావశిలొో 
స్‌ తతాంబంధిత 

ఎక్కడా వ్రాసిపెట్టబడలేదు. అందుచేత డి 


వరులు, బాధ్యతలు ఏవిటో ఎవరికీ తెలియదు. కాని ఇదొక పెద్ద బాధ్యత 
అఖేది మాత్రం నిజం. కాబట్టి తమ విధి నిర్వహణలో ఎదురయ్యే 

అజ్‌ 
ఆశాలు ఏవిటో ఆబాజీ తనంతటతానుగా ఆలోచించి న్నిరయించకి 


వలసి వచ్చింది. పనిచెస్తూచేస్తూ గడించిన అనుభవం తనకెన్నో విషయాలు 
నేర్పుతుంది అనే విశ్వాసం మాత్రం ఉంది. ఆ విశ్వాసంతోనే ఆయన ఆ 
బాధ్యత చేపట్టారు. గురూజీతోపాటు యాత్ర ప్రారంభించారు. తనకు 
మార్గం చూపడానికి అంతకుముందు ఈ పయనం సాగించినవారు లేరు, 
కాబట్ట తనకు తానే దిశ, మార్గం-రెండూ నిర్జారించకోవలసిన అవసరం 
ఎర్చడింది. ఇందులో ఆయన పరిపూర్ణంగా కృతకృత్యులైనారనడంలో 
సందేహం లేదు. 


ఆబాజీవారి కుటుంబసభ్యులతోపాటు ఒంటరిగా గడిపిన రోజులు 
బహుకొద్ది మాత్రమే. ఎప్పుడు ముంబాయి వచ్చినా గురూజీతో కలిసి 
వచ్చేవారు. ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, శుభకార్యం జరిగినా గురూజీతో 
పాటే వచ్చేవారు. ఆబాజీ సోదరి సింధుతాయి, 'కుటుంబసభ్యులతోపాటు 
వారం, పదిరోజులు గడపడానికి మీరు ఆబాజీకి అనుమతినివ్వాలి” అని 
గురూజీని అడిగితే, ' ఆబాజీకి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు! అ; 
సమాధానం చెప్పవారు. ఆబాజీ గురూజీని విడిచి ఉండటానికి 
ఒప్పుకునేవారుకాదు. 


ఆబాజీ గురూజీతోపాటు భారతదేశం అంతా పర్యటిస్తు 
వచ్చినప్పటికి ఎప్పుడూ వేదిక మీద ఆశీనులు కావడానికి ఇష్టపడేవార 
కాదు. సమయందొరికినప్పుడల్లా స్వయంసేవకులను కలవడానికి, వా! 
ఇళ్ళుకు వెళ్ళి కుటుంబసభ్యులతో సంపర్కం "పెంచుకోవడానికి కృ 
చేసేవారు. వారికి ఓసారి ఏక్సిడెంటులో కాలువిరిగి నాగపూర్‌ల్‌* 
ఉండవలసివచ్చింది. కాస్త నయంకాగానే లూనా మీద ఊరంతా తిరొగేవారు 
కారు తీసుకొని వెళ్ళవచ్చుకదా అని అడిగితే “ఒక్క మనిషి కోసం కా! 
వేసుకువెళ్ళడం అంటే పెట్రోలుకు ఎంత ఖర్చు అవుతుం! 


ఆలోచించారా? అని ఎదురు ప్రశ్నించేవారు. ఢిల్లీ స్వయంసేకులు 
మాత్రం, 'నాగపూర్‌ల్‌ లూనాపైన తిరిగితే తిరిగారేమోగాని డి 
మాత్రం ఆబాజీని లూనాపైన తిరగనీయంి అంటుండేవారు. ఆబాజీ 
దినచర్య సూర్యోదయానికి పూర్వమే (ప్రారంభం అయ్యేది. సరిగ్గా 
ఉదయం 6.00గం.కు లూనా ఎక్కీ బయలుదేరితే నాగపూర్‌లో 
ఎక్కడెక్కడో తిరిగి ఒక్కోసారి స్వయంసేవకుల ఇళ్ళలోనే భోజనం 
ముగించి రాత్రి ఏ పదిగంటలకో కార్యాలయం చేరేవారు. 


స్‌ నార్‌ 
లల 


ఆబాజీ అక్కగారు సింధుతాయి కూడా సమాజసేవలోనే జీవితం 


అంతా గడుపుతూవచ్చారు. ఆమె భర్త చనిపోయాక “స్త్రీ సంక్షేమ గృహ 


సూపర్నెంటుగా ఉద్యోగం చేసేవారు. కాని భయ్యాజీదాణి ఇంకా ఇతర 
సంఘ పెద్దలు, 'ఆ ఉద్యోగం చేయడం కంటె సమాజకార్యంలో నిమగ్నమై 


యట 


పనిచేయడం బాగుంటుంది! అని సలహా ఇచ్చారు. ఆతర్వాత ఆకె 


4 


Fhe 


కళ 


ty 


1937లోనే రాష్ట్రసేవికా సమితి (ప్రచారికగా చేరిపోయారు. కాస్తా 
రాష్ట్రసివికా సమితి కార్యం 1936లోనే (ప్రారంభమైంది. తొలి దినాల 


oh 
tl 


క్‌ 


మహారాష్ట్ర నుండి హిందీతో యం. ఏ చదివే (స్త్రీలు బహు తక్కువమంది 
ఉంటారు. చాలామంది మరారీతో యం. ఏ చేస్తుంటారు. కాని 
సఏంధుతాయి భవిష్యత్కార్యానికి తో డృడేందుకా అన్నట్లు హూందీ తిసుకొని 
యం. ఏ ప్యాసయ్యారు. అందుచెత ఆమెగారు రాజస్థాన్‌, పంజాబ్‌ 
జమ్మూకాశ్మీర్‌, హిమాచలప్రదేశ్‌ మొదలైన ఉత్తరభారత రాష్టైలళలే 
సవికా సమితి వని చేసినప్పుడు హిందీపరిజ్ఞానం ఆమెకు ఎంతగాన్‌ 


కోడ్చడింది. 


స్త్రీలు ఇల్టువిడిచి సమాజ కార్యం నిమిత్తం పర్యటనం సాగించడం 
అంటే 50వ దశకంలో కాస్త ఎబ్బెట్టుగానే చూచేది సమాజం. అందుచేత 
సింధుతాయి కన్ని సందర్భాలలో కళ్ళాలు ఎదుర్కోవలసి వచ్చింది 
కూడా. అదేగాక పంజాబ్‌, రాజస్ట్రాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతాలలో కొన్ని 
గృహాలలో పర్దా కూడా ఉండేది. అలాంటి చోట గృహపరిచయాలు ఇంకా 
ఇబ్బందిగా ఉండేవి. కాని భయ్యాజీ దాణి సింధుతాయిని పెద్దన్నయ్యవలె 
ప్రోత్సహించేవారు. చాలా మంది సింధుతాయి మాధవరావ్‌ మూలేగారి 
సోదరి అనుకునేవారు. ఆబాజీకి అక్కగారు అని తెలియదు. ఎమర్జన్సీ 
కాలంలో సింధుతాయి పైన అరెష్టు వారెంటు జారీ చేసినప్పుడు కూడా 
'మాధవరావ్‌ మూలే సోదరి' అనే వ్రాశారు. రాష్ట్రసేవికా సమితి కార్యం 
కొందరు స్వయంసేవకులకు కూడా నచ్చేదికాదు. సంఘం 
పురుషులకొరకు పనిచేస్తున్నది,తద్వారా కుటుంబాలలో పని 
జరుగుతుంది. మళ్ళీ ఆడవాళ్ళకు (ప్రత్యేకంగా సేవికాసమితి ఎందుకు 
అనేవారు కూడా ఉండేవారు. అందులో దేశవిభజనానంతరం ఏర్పడిన 
కొన్ని పరిణామాల కారణంగా సంఘస్వయంసేవకులలోనే చిన్నపాటి 
అసంతుష్టి వర్గం ఏర్పడింది. వారు సేవికాసమితిని విమర్శించేవారు. 
ఒక్కొసారి కష్టమనిపించి భయ్యాజీదాణి తో" సంఘస్వయంసవకురకు 
మీరు చెప్పకపోతే నేను పని చేయడం కష్టం' అని చెప్పుకోవలసిన స్థితి కూడా 
ఏర్పడింది. ఆబాజీ మాత్రం ఏమీ జోక్యం చేసుకొనేవారు కాదు. 
వివాహ (పసక్తి 

ఆబాజీ జీవన లక్ష్యం ఏమిటో మొదటి నుంచి చెపుతూ వచ్చిన 
కారణంగా ఇంట్లో వాళ్ళందరికి తెలుసుకాని బయటి బంధువులు 
ఊరకుండరు కదా. చక్కని రూపం, గౌరవంగల కుటుంబం, గోల్టు మెడల్‌ 

118 


సంపాదించిన డాక్షరు-ఇంతకంటె గొప్పలర్తతలు ఏమికావాలి, 
పెళ్ళికొడుకు గావడానికి. వాళ్ళు వీళ్ళు వచ్చి ఆబాజీ పెళ్ళి పాన 
తెస్తుండేవారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఈ ప్రస్తావన 
గురూజీ, ' అన్నయ్యకు పెళ్ళి కాకుండా తమ్ముడు పెళ్ళి చేసుకోవడ 


నయా. 
లు tu 


సం(పదాయం కాదు కదా. అలాంటప్పుడు ఆబాజీ వివాహ 


Dd ne ఈ ey 
చేసుకొంటారు' అని (ప్రశ్నించారు. ఆ (ప్రస్తావన తెచ్చినవారు “అడేపిఒండీ 
బారి పెద్దన్నయ్యగారికి ఎప్పుడో పెళ్ళి అయింది, ఆబాజీ పెరిగింది నాడా 
వారి వదినెగారి పోషణలోనే. వారి అన్నగారికి పె 
కాలేదంటారేమిటీ' అన్నారు. “అవును నేను ఉన్నాను. అబాజీకంచె 
పెద్దవాడిని. అన్ననుకూడా. మరి నేను వివాహం చేసుకోకుండా ఆబాజే 


ఎలా వివాహం చేసుకొంటాడు? అని ఎదురు (ప్రశ్న వేయగా అవతలి వాళ్ళ 
నోళ్ళు మూతబడ్డాయి. ఆతర్వాత ఇక ఆబాజీ వివాహ ప్రసక్తి రాళేడు 


గురూజీ అంతరంగంలో ఆబాజీ పట్టగల అనురాగం ఎంతజీదో ౩ 


అబు కొడ చో 
ఉదంతం తెలియజేస్తుంది. 
జన్మదినం ఎందుకు 
ఒకసారి బంధుమిత్రులు పట్టుబల్దు ఆబాజి జన్మదెచవ వాదా 


చక్కగా జరిపారు. అపుడు అస్సాంలో (ప్రచారక్‌గా ఉన్న ఒక పెచిత్రుడు 
ఆ విషయం 'వివేకిపత్రికలో చదివి తెలుసుకొన్నారు. క ers, 
అభినందిస్తూ “మీరు జన్మదినం జరుపుకొంటున్న సంగం మెను 
తెలియజోయను కూడా లేదే” అని (వ్రాశాదు. FE BOTs 
వ్రాస్తూ, 'అది నేను ఏర్పాటు చేసుకొన్న ఉత్సవం కాదు. పత 
ఫీఆందరికి ఆహ్వానాలు పంపలేదు. దగ్గర బంధువుల, = shes 
మిత్రులు దాదాపు అతనరతరగా. "ఆ వేటుక.. తాలు 


110 


అలాంణివి ష్టం లేదు కూడా. అయినా అందులో గొప్ప విశేషం ఏముంది. 
భగవంతుడిచ్చిన ఆయువు ఉన్నంతకాలం ఒక్కో సంవత్సరం ఆయువు 
పరుగుతూనే ఉంటుంది. మనం ఆలోచించ వలసింది గతించిన 
సంవత్సరకాలంలో'నేను ఈ సమాజానికి ఎంత వరకు 
తోడ్పడ్డాను,నావలన పదిమందికి జరిగిన మలు. ఏమిటి - “అని 
ఆలోచించాలి. ఏ మేలు జరగకపోతే ఒక సంవత్సరం వృధా అయినట్లే 
లెక్క_వేసుకో వాలి. అంటే జన్మదినం అనేది “స్టాక్‌ టేకింగ్‌'గా మనకు 
ఉపయోగపడాలి అని వ్రాశారు. (ప్రతి చిన్న విషయంలోనూ తమదైన 
ధోరణిలో ఒకానొక తాత్తికమైన ఆలోచన వెలువరించే వారు. సమాజంలో 
ఈ దృష్టిగలవారు మనకు చాలా కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. 
పిల్లలకు ఆకర్షణ 

ఆబాజీ చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షించేవారు. ఆయన ఏ 
ఇంటికి వెళ్ళినా ఆ ఇంటు చిన్న పిల్లలంతా “ఆబాజీ వచ్చారు, ఆబాజీ 
వచ్చారు' అంటూ ఆయన చుట్యు చేరేవారు. ఆ పిల్లలతో ఆ కబుర్ధు,-ఈః 
కబుర్దు చెపుతూ వారితో ఒకరుగా కలిసిపోయేవారు. ఆయన ఏ ఇంటికి 
వెళ్ళినా ఒక నూతన వ్యక్తి లేక నూతన అతిధి తమ ఇంటికి వచ్చారనే భావన 
ఉండేది కాదు. తమ కుటుంబంలో ఒక సభ్యుడు ఏదో పని మీద 
బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి చేరినట్సే కుటుంబ సభ్యులంతా 
భావించేవారు. అంతటి ఆత్మీయత వారికి (ప్రతి ఇంట్లోనూ లభించేది. 
ఈ విషయాన్ని గూర్చి వారి సోదరి (శ్రీమతి సింధూతాయి 
మాట్లాడుతూ. “ఆబాజీనాతో ఎప్పుడూ ఇదే చెప్పేవారు.ప్రచారక్‌ ఏ 
ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిమనిషే అన్న భావన ఆ కుటుంబ సభర్యలలో 
కలగాలి. (ప్రచారక్‌ ప్రవర్తన అలా ఉండాలి అనేవారు' అన్నారు. సంధుతాయి 


120 


ఉత్తర భారతదేశంలో సేవికాసమితి కార్వభారం వహించి పనిచేస్తున్నప్పుడు 
ఈమాటలు సదా గుర్తుంచుకొని వివిధ కుటుంబాల వారి వ 
పాందగల్షినట్టు చెప్పారు. 


ఇంటింట తానై 


పూజ్య గురూజీతోపాటు పర్యటన జరిపిన సందర్భంలోను, 
బాలాసాహెబ్‌ జీతోపాటు పర్యటనలు సాగించిన సందర్భంలోనూ, మధ్యలో 
ఒకటి,రెండు రోజులపాటు నాగపూర్‌లో కార్యాలయంలో ఉండటం 
తటస్తపడితే రాత్రిపూట పడుకోవడానికి తప్పితే ఆబాజీ కార్యాలయంలో 
ఎప్పుడూ ఉండేవారుకాదు. పొద్దున బయలుదేరితే రాత్రి 
10,11గంటలకుగాని కార్యాలయానికి చేరేవారు కాదు. రోజంతా 
జ్యేష్టకార్యకర్తల ఇళ్ళకు, (క్రొత్తగా సంఘంలో చేరిన వ్యక్తుల ఇళ్ళకు 
తిరుగుతూనే ఉండేవారు. ఆ విధంగా తిరగడం కేవలం ఆ వ్యక్తులతో 
పరిచయంపెట్టుకోవడానికి మాత్రమేకాదు ఆ కుటుంబం మొత్తంతో 

పర్కం ఏర్పరచుకొనేవారు. 


గ 


కేవలం నాగపూర్‌లో ఆగినప్పుడు మాత్రమేకాదు భారతదేశం 
మొత్తం పర్యటన చెస్తుండేపుడు కేరళ్ళతమిళనాడు, కర్నాటక, 
ఆంధ్రప్రదేశ్‌ అలాగే ఉత్తరభారతదేశంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ- ఇలా 
ఏ ప్రదేశానికి వెళ్ళినా గురూజీకిగాని లేక బాలాసాహెబ్‌బీకిగాని వారికి 
కావలసిన వ్యవస్థ సంగతి పూర్తిచేశాక ఇక ఆ ఊరిలో స్వాయంసేవకుల 
ఇళ్ళకు బయలుదేరేవారు. గురూజీతోను, బాలాసాహబ్‌జిత'నూ కలిసి 
ఆబాజీ దేశం మొత్తం 50 సారు అయినా పర్యటించి ఉంటారు. ఈ 


పర్యటనలల్‌' నేలాది స్ధానాలు దర్శించి ఉంటారు. వీరు సందర్శించిన 


121 


ప్రతిచోట ఇలా : గృహాసంసపర్కం చేశారు. అందుచేతనే యావత్‌ 
భారతదేశంలో కొన్ని వేలకుటుంబాలతో వారికి సన్నిహితమైన 
పరిచయాలు ఏర్పడ్డాయి. ఆబాజీ స్వయంగా ప్రసంగించవలసిన 
సందర్భంలో తప్ప వేదికపైన ఆశీనులై ఉండేందుకు ఇష్టపడేవారు కాదు. 
స్వయంసేవకుల కుటుంబాలతో పరిచయం పెంచుకోవడంపట్టనే 
(శ్రద్దవహించేవారు. 


భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ సంఘ దృష్టా ముఖ్యమైన 
కుటుంబాల టెలిఫోన్‌ నంబర్హన్నీ ఆబాజీ దగ్గర ఉంటాయి. ఆయా 
వ్యక్తులపేర్ణు, ఆ కుటుంబాల వివరాలు అన్నీ వారివద్ద ఉంటాయి. పూజ్య 
గురూజీకి ఇన్ని వేలకుటుంబాలతో సాన్నిహిత్యం ఏర్పడటానికి ఆబాజీ 
వారికి అందజేసే సమాచారం కూడా ఒక కారణం అనేది సత్యం 


భోలాశంకరుడం 


ఆబాజీ ఎప్పుడూ హృదయం విప్పి మాట్లాడుతుండేవారు. వారి 
ముఖంలో చెక్కుచెదరని మందహాసం దర్శనమిచ్చేది. 1961లో ఇండోర్‌ 
సుఖనివాస్‌లో విభాగ్‌ ప్రచారకుల 15రోజుల వర్గ జరుగుతోంది. ఆ వర్గలో 
పూజ్యగురూజీ, భయ్యాజీదాణి , అప్పాజీజోష్మి యాదవరావ్‌జీ, ఏకనాధ్‌జీ, వంటి 
(ప్రముఖులు పాల్గొన్నారు. దీనదయాల్‌జీ ఒక గణలో ఉన్నారు. 
అటల్‌ బిహారీజీ పూర్ణగణవేషం ధరించి శిబిరంలో రక్షక్‌గా ఉన్నారు, సరిగా 
హోలీ రోజున శిబిరం ప్రారంభం అయింది. ఉత్తరభారతదేశంలో హోలీ 
రోజున రంగులతో ఆడతారు. ఆ రోజు ప్రచారకుల బైఠక్‌ పూర్తి కాగానే 
రంగులు చల్టుకోవడం ప్రారంభం అయింది. ఒకరి వంటిమీద మరొకర; 
బాల్బీలతో పోస్తున్నారా అన్నంతగా రంగులతో ముంచెత్తుతున్నారు. 


122 


ఆరోజుసా తహ లు 
జు స్నానానికి వెళ్ళిన జనం నదిలో రంగు నీళ్ళతో స్నానం చేస్తున్నట్టుగానే 
ఉంది. ఇలా తన్మయత్వంతో హోలీ ఆడుతుండగా ' అయ్యో నేను 


జ pay ఆ ల 

Ww 

చేసేశాను, రంగుపోయకండి, రంగుపోయకండి' అనె జారు 
అరుస్తున్నారు. స్నానం లేదు, ఏమిలేదు... పట్టుకండి.... జజ 


మండి అంటూ మిగతా వాళ్ళు పెద్దగా కేకలు పెడుతున్నారు. 
అరుస్తున్న వారందరిలో పెద్ద గళం ఆబాజీది. ఈ ఆనండోత్తువం గుదూజీ 
మక్షంలోనే జరిగింది. 


ఆబాజీ ఎక్కడికి వెళ్ళినప్పటికి అక్కడి వాతావరణ డో 
సమరసతానుభూతి పొందేవారు. సంఘ wel షో వత్తిడి 
చాలా ఎక్కువగా ఉంటుంది. తెల్రవారురయూమున లే చెన దగ్శ తు షె 
కార్యక్రమం తర్వాత మరొకటి ఉరుకులు పరుగులుగా సాగుతుంచాయిు 
మధ్యాహ్నం భోజనానంతరం కొద్దిగా విశ్రాంతి లభిస్తుంది. అప్పుడు 
కార్యకర్తలంతా కాస్త విశ్రమించాలని కోరుకుంటారు. వాని ఆజాదీ గునుక 
శిబిరంలో ఉంటే మాత్రం ఆ విశ్రాంతి సమయంలో కాడ కారక 
ఆయన చుట్టూ చేరి బాతాఖానీలో తక్షీనమై పోతుంటారు. బడ, 
ఆహారం, దప్పిక జ్ఞాపకానికి రావు. ఆబాజీలో ఆకర్షణ అదె 

ఒకసారి అధిలభారతీయ బైఠక్‌లు జరుగుతున్నాయి. "౫౫! 
కూడా ఆ బైఠక్‌లో ఉన్నారు. ఆబాజీ ఎడమచేయి మెదిక ఆకు వయ్య 
కట్టుబడి ఉంది. “ఆబా చేతికి ఏమైంది" అని అంతా ప* 
ఏంలేదు, మన రాజాభావ్‌ పాతుర్‌కర్‌తో సరదాగా కస సర అ 


దెబ్బ తగిలింది. ఇదేముంది ఊరికే నయమైపోతుంది' అన్నారు. ౨౫ 
క్ర న an 
రాజాభావ్‌గారు దృఢకాయుడు. ఆయనతో కుస్తీకి తవుదదవ ఎవం 


౯! 
జ్‌ 


సు ఖా సో శ? 
అ ఆం అలో ను ams aby 
॥ 


క్ల 


అందరికీ ఆశ్యర్యం క్‌ ల్లించింది. 
123 


సంపర్కవేం సంఘకార్యపు ఆయువుపట్టు 

నాగపూర్‌లో ఉన్న సందర్భాలలో గురూజీ కూడా సంఘ కార్యకర్తల 
ఇళ్ళలో భోజనం చేస్తుండేవారు. ఫలానా స్వ్వయంసెవకుని ఇంట్లో రేపు 
భోజనానికి వెళ్తాం అని గురూజీ చెపితే ఆబాజీ ఇక ఆ ఏర్పాట్లలో 
నిమగ్నమైపోయేవారు. [పభాత్‌ శాఖ అయ్యాక నేరుగా ఆ కార్యకర్త ఇంటికి 
బయలుదేరే వారు. సాధారణ ౦గా నాగపూర్‌లో ఆబాజీకి పరిచయంలేన్సి 
కార్యకర్త ఇల్లు లేదు. గురూజీ భోజనానికి వస్తు స్తున్న సమాచారం అందజేసి 
వారికి ఏ పదార్థాలు చేసి పెట్టాలో తెలియజిప్పేవారు. మళ్ళీ 
భోజనసమయానికి ఓగంటన్నర ముందుగానే వచ్చి ఆ కార్యకర్త 
అమ్మగారితోనో లేక సోదరితోనో, (శ్రీమతి తోనో పదార్ధాల వివరాలు అవీ 
తెలుసుకొనేవారు. వడ్డన విషయంలో కూడ తీసుకోవలసిన జాగ్రత్తలు 
అన్నీ వివరంగా చెప్పి ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా అన్ని దగ్గరుండి 
చూచే వారు. ఆబాజీ నిజంగా గురూజీ ఆంతరంగికులే. ప్రతి చిన్న 
విషయంలోను వారు ఎంతో ఎక్కువ (శ్రద్ద కనపరచి ఏమరుపాటుకు, 
పొరపాటుకు తావులేని విధంగా చూచుకొనేవారు. 


ఎంతదూర(పయాణం చేసివచ్చినా నాగపూర్‌ కార్యాలయంలో 
ప్రాతణాలంలోనే నిద్రలేచి స్నానాదికాలు పూర్తి చేసుకొని ఇక అక్కడి నుండ 
బయటపడటం ఆబాజీ అలవాటు. ఎన్నో గృహాలను సందర్శించేవారు. 
ఆయనో ఏ ఇంటికి. వచ్చినా చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా కుటుంబ 
సభ్యులందరికి ఆనందమే. తమ ఆప్త బంధువు వచ్చారన్న భావనే వారి 
మదిలో మెదిలేది. ఫిల్లలకు ఏదైనా అనారోగ్యం కల్లినా, మరేదైనా కష్టమున్నా 
సంకోచం లేకుండా వారికి చెప్పుకొనేవారు. వారు యం.బి. బి.యస్‌ చదివిన 
డాక్టరే అయినా చాలాసందర్భాలలో చిట్కా వైద్యం చెపుతుండేవారు. 

124 


$0త విషయాలు చెప్పే అలవాటు లేదు 


అబాజీ వద్ద కూర్చుంటే కార్యకర్తలకు సమయం తెలిసేది కాదు. 
'ంటులు,గంటలు అలా దొర్లిపోతుండేని. ఆయనతో మాట్టాడుతుంటే 
ుదో ఒక క్రొత్త (ప్రేరణ లభించేది. మళ్లీ నూతనోత్తేజం 
ఎభించినట్లయ్యేది. అయితేవారు స్వంతవిషయాలు చెప్పడానికి అంతగా 
ఇష్టపడేవారు కాదు. గొప్పలు చెప్పుకోవడం అసలే సరిపడదు. ఫలానా పని 
నిర్వహించడంలో ఎంతెంత కష్టపడింది, మరోచోట ఎంత గొప్పగా 
వ్యవహరించిందీ చెప్పుకొని సంతోషించేవారు చాలామంది ఉంటారు. కాని 
ఆబాజీ అసలు ఆ విషయాలు (ప్రస్తావన చేసేవారు కాదు. ఒకసారి,' మీరు 
గురూజీతోపాటు కాళ్ళీర్‌ రాజును కలిశారు కదా. అప్పుడు ఏమి 
మాట్టాడారు' అని ఒక కార్యకర్త అడిగితే దానికి సమాధానంగా, 'నేను 
గురూజీతోపాటు కాళ్ళీర్‌కు వెళ్ళిన మాట నిజం. కాని కాళ్ళీర్‌ 
రాజు,గురూజీ ఒక గదిలో కూర్చుని చర్చించుక్‌ "న్నారు. ఆ సంభాషణ 
వారిద్దరి మధ్య జరిగింది. నేనెలా వింటాను" అన్నారు. అలాంటి 
సమాధానమే గురూజీ, సర్దార్‌ పటేల్‌ సంభాషించుకొన్న సందర్భాలను 
పురస్కరించుకొని అడిగినప్పుడూ చెప్పారు, 

అయితే (శ్రీగురూజీ,నెహ్రూగారిని కలిసినప్పుడు విశేషం ఒకటి 
చెప్పారు. నెహ్రూగారు ఎప్పుడు ఖచ్చితంగా సమయపాలన చేసేవారు. 
ఇంటర్యూ ఫలానా సమయానికి అంటే ఖచ్చితంగా ఆ సమయానికీ 
అక్కడ ఉండేవారు. సంభాషణలు పూర్తి అయ్యాక కారు వరకు వచ్చి 
ఎక్కించి వెనక్కు తిరిగేవారు. ఆ మర్యాద చాలా ఖచ్చితంగా పాటించేవారు. 
es భావాలతో ఏకీభవించేవారు కాదు. కాని మర్యాద పాటించడంలో ' 


126 


సన్నివేశాలకు సాక్షిభూతంగా ఉండే అదృష్టం పొందిన వ్యక్తి అయిజఉండి 
కూడా ఆ విషయాలను ఆబాజీ ఎన్నడూ (ప్రస్తావించలేదు. ఇంతకు 
మించిన ఆత్మసంయమనం మరేముంటుంది. సాధారణ ౦గా ఏదైనా ఒక 
గొప్పు విశేషం అనుభవంలోకి వస్తే దానిని పదిమందికి చెప్పి తద్వారా తన 
(ప్రత్యేకతను చాటుకోవాలనే తహతహ ఉండటం మానవనైజం. 
అంతేకాదు వినేవారు కూడా ఆ గొప్పదనంలోపాలు పంచుకొంటున్న 
అనుభూతి పొందాలని “ఇది నీకు కాబట్టి చెపుతున్నాను, మరెవరితోనూ 
అనకు'అని కూడా కొసమెరుపు జోడించి ఊరించడం చూస్తుంటాము. 
కాని ఎన్నో విషయాలు తెలిసుండి కూడా మరొకరికి ఆ విషయం 
వెల్రడించాలనే కోరిక కూడా మనస్సులోకి రానీయకుండా ఉండటం అంటే 
ఎంతటి ఆత్మసంయమనం కావాలి. 


ఒక సందర్భంలో ఎంతో కాలంగా (ప్రచారక్‌గా పనిచేసిన ఒకాయన 
ఆబాజీతో, “మీరు గురూజీకి తోడుగా ఎన్నో పర్యాయాలు దేశపర్యటన 
చేశారు. గురూజీతోపాటు ఉన్న కారణంగా ఎన్నో మహత్తరమైన 
విషయాలు మీ దృష్టిలోకి వచ్చి ఉంటాయి. వాస్తవానికి గురూజీని గూర్చి 
వ్రాయాలంటే మీకంటె విషయపరిజ్ఞానం ఎక్కువగా ఉన్న వ్యక్తి 
మరొకరుండరు. మీకు చక్కగా వ్రాయగల శక్తి కూడా భగవంతుడు 
ప్రసాదించాడు. మరి మీరు ఎందుకు వాయరు''అని అడిగారు. 


ఆబాజీ ఆయనకు సమాధానం. చెపుతూ, 'గురూజీని గూర్చి 

నేనేమి వ్రాయగలను.రామాయణ౦ అంతా రామ చంద్రప్రభువు 

చరిత్రయే. కాని ఆ చరిత్రను వాల్మీకి వ్రాశాడు. సదా రాముని 

చరణ సన్నిధినున్న మహద్భక్తుడు హనుమంతుడు వ్రాయలేదు? అన్నారు. 

దీనినిబట్టి సర్‌సంఘచాలక్‌గారి పట్ట ఆబాజీకిగల భక్తి, శ్రద్దలెంతటి వో 
128 


మనకు బోధ పడుతుంది. నీడవలె ఉన్న మాటవాస్తవమే,కాని నీడకు, 


తనదైన ఒక వ్యక్తిత్వం ఉండదుకదా అన్న తాదాత్మ్యం భావనను ఆబాజీ 
వ్యక్తీకరించారు. 


ఆదర్శ(పచారక్‌ 


సంఘన్హాపకులు డాక్షర్లీ సంఘకార్యం వికాసం చెందుతున్న కొద్దీ 
“ఇంతింతై వటుడింతై'అన్న రీతిలో పెరిగి తన విశ్వరూపాన్ని 
ప్రదర్శిస్తుందన్నారు. అలాగే ఇప్పుడు సంఘకార్యకర్తలు సామాజిక 
ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని అనేక రంగాలకు వ్యాపించారు. ఎన్నో 
సంస్థలు ప్రారంభించారు. వివిధమైన ఈ సామాజిక కార్యాల మధ్య, సంస్టల 
మధ్య సమన్వయం సాధించడం ఓ పెద్దపని. గురూజీతో కలిసి సాగించిన 
తమ పర్యటనల సందర్భంలో సంఘ కార్యకర్తలు స్థాపించిన వివిధ 
సంస్టలలోని ప్రముఖులను ఆబాజీ కలుసుకోవడం జరిగింది. కాబట్టి దేశ 
వ్యాప్తంగా విస్పతమైన పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ సంపర్కం, 
పరిచయాలు పురస్కంరించికొని వారు ఎన్నో సమస్యలకు పరిష్కారమార్గం 
సూచించేవారు. దీనినే ఆంగ్లంలో “లూటికేటింగ్‌ ఆపరేషన్‌’ అంటారు. 
వివిధ సంస్టలలోని కార్యకర్తలతో ఆబాబీకి అతి సన్నిహితమైన 
సంబంధాలుండేవి. సంపర్కం ద్వారానూ, లేఖల ద్వారాను సయితం 
' ఆయన పరిచయాలను దృఢతరం చేసుకొనేవారు. చివరి రోజులలో 
. ఆయనకు అఖిలభారతీయ ప్రచారక్‌ (ప్రముఖ్‌ బాధ్యత ఒప్పుగించారు. ఆ 
' బాధ్యత స్వీకరించాక (ప్రచారకులలో చక్కటి సంస్కారాలు స్టిరపడేట్టు 
చూడటం ముఖ్యమైన పన అయినప్పటిీకి దానికి తోడు గ్రాహక్‌. 
పంచాయత్‌( వినిమయదారుల సంఘం), సహకార  భారతి(సహకార 


రంగానికి సంబంధించి) బాధ్యత కూడా అప్పచెప్పుబడంది. ఇదిగాక 
రాష్ట్ర సేవికా సమితి ఇంకా ఇతర మహిళా సంష్టల మధ్య పరస్పర అవగాహన 
పెంపొందించే కార్యం కూడా అప్పుగించబడింది. ఈ సంస్టలన్నింటి మధ్య 
సమన్వయ, సహకారాలు పెంపొందించడంలో ఆబాజీకి విభిన్న సంస్టలలోని 
(ప్రముఖులతోగల సన్నిహిత సంబంధాలు బాగా తోడ్చడ్డాయి. ఈ విషయం 
సంఘం పైన చివరిసారి( మూడవసారి) విధించిన నిషేధకాలంలో బాగా 
బుజువైంది. వారి గుణగణాలు, కార్యదక్షత లోతుగా తరచిచూచినప్పుడు 
వారొక వ్యక్తికాదని, మూర్తీభవించిన ఆదర్శమని తోచకమానదు. 
ఆయనను ఒకసారి తలచుకొంటేచాలు- ఆదర్శకార్యకర్త ఎలాఉండాలి, 
ఆదర్శ ప్రచారక్‌ ఎలా ఉండాలి, ఆదర్శ స్వయంసేవక్‌ ఎలా ఉండాలి అనేది 
బోధపడుతుంది. 


వైద్యసవలు 


మొదటినుండి కూడా ఆబాజీకి డాక్టర్‌ వృత్తి అంటే డబ్బు 
సంపాదించడంకాదని, సమాజసేవకై వినియోగపడటమె డాక్షరు లక్ష్యమై 
ఉండాలని దృఢమైన భావన ఉండేది. తన సహాధ్యాయులకు, తన 
సంపర్కంలోకి వచ్చిన డాక్టర్లకు ఇదే విషయం చెపుతుండేవారు ఆయన. 
ఆయుర్వేద వైద్యవిధానం అలోవతివైద్యవిధానం-ఈ రెండింటి 
అనుసంధానం జరగాలని కోరుకొంటుండేవారు. అందుకే నాగపూర్‌లో 
సంచార చికితృవాహనం( ఆంబులెన్స్‌) కొన్న సందర్భంలో అక్కడి డాక్షర్లు 


ఆ వాహనానికి అనుసంధాన వాహనం అని పేరు పెట్టారు. 


దేశవ్యాప్తంగా ఆబాజీ జరిపిన పర్యటనలలో అనేకమంది డాక్టర్లతో 
సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొన్నారు. వారు స్వయంగా డాక్టరే 
అయినప్పటికి ఆయన ఎన్నడూ వైద్యం ప్రాక్షీసు చేయలేదు. కాని వారి 


130 


సంపర్కంలోకి వచ్చిన డాక్షర్ల సేవలు సంఘ స్వయంసేవకులకు 
ఉపయోగపడేట్టు చూసేవారు. సంఘ స్వయంసేవకులలో ఎవరైనా సరే 
రోగపీడితులై బాధపడుతూ వారి సలహా అడిగితే వారికి సరియైన 
మార్గదర్శనం చేసి ఆ వ్యాధి నివారణలో నిపుణుడైన డాక్టరుకు లేఖ (వ్రాసి 
ఇచ్చి మరీ పంపించేవారు. వారి లేఖ అందుకొన్న డాక్టరు రోగికి ఎంతో 


ఆదరణతో చికిత్సచేసి పంపేవారు 


డాక్షరుగా ఒక్కరే ప్రాక్షిసు చేసి రోగులకు మేలు చేయడం కంటే 
అనేక మంది డాక్టర్ల చేత వైద్యం చేయించే కార్యం సమర్దవంతంగా 
నిర్వహించారు. వారి సంపర్క'ప్రభావం అంతటి మహత్తరమైనది! 
వాత్సల్యమూర్తి ఆబాజీ 

పుణ జిల్లాకు చెందిన కార్యకర్త ఒకరు ముంబాయి వెళ్ళడానికి గాను 
కుటుంబ సమేతంగా పుణా వచ్చారు. ఆయన వద్ద స్థానిక డాక్షరు ఒకరు 
ముంబాయిలోని టాటా హాస్పిటల్‌లో చేరడానికి వ్రాసి ఇచ్చిన చీటీ ఒకటి 
ఉంది. కాని కేవలం ఆ వీటీ సహాయంతో టాచా హాస్పిటల్‌లో వైద్య 
సదుపాయం  అభించడమనేది సాధ్యమయ్యె పనికాదు. అయితే 
అదృష్టవశాత్తు ఈ కార్యకర్త పుణి వచ్చిన సందర్భంలో ఆబాజీ అక్కడే 
ఉన్నారు. స్థానిక డాక్షరు వాసిచ్చిన ఆ చీటీ చూసారు. పరిస్టితి అర్దం 
అయింది. ఆయన వెంటనే ఒక కాగితం తీసుకొని ముంబాయిలోగల 
డా. ఫడ్కేగార్కి ఒక ఉత్తరం వ్రాశారు. అంతేగాదు, ఫోనులో ఆయనతో 
స్వయంగా మాట్టాడి, ఈ కార్యకర్తతో “ముంబాయి వెళ్ళగానే డా, 
ఫడ్కేగారి ఆస్పత్రికి వెళ్ళు''అని చెప్పారు. ఆయన ఆబాజీ చెప్పినట్లుగానే 
స్థానిక డాక్టరు వ్రాసిచ్చిన చీటీ, రోగన్నిరయ పత్రం, ఆబాజీ వ్రాసిచ్చిన లే 


131 


. మూడూ తీసుకొని ముంబాయిలో డా. ఫడ్మేగారిని కలుసుకొన్నారు. 
ఫడ్కేగారి హాస్పిటల్‌ సిబ్బంది ఎంతో శ్రద్ద తీసుకొని టాటా హాస్పిటల్‌లో 
ఈ కార్యకర్త పని సులభంగా అయ్యేందుకు ఏర్పాటు చేశారు. ఆ కార్యకర్త 
భార్యకు కేన్సర్‌ వ్యాధి ప్రధమదళలో ఉన్నట్టు డాక్షర్లు రోగ నిర్దారణ చేశారు. 
రోగ నివారణకు కావలసిన మందులు వ్రాసి ఇచ్చి పుణి పంపించారు. స్థానిక 
డాక్షరు, పుణాలో ఉన్న డాక్టర్లు వ్రాసిన ప్రిస్కిపషన్‌ ఆధారంగా వైద్యం చేసి 
ఆ కార్యకర్త భార్యకు పూర్తిగా స్వస్థత చేకూరేట్టు చూశారు. సమయానికి 
డా.థట్టే (శ్రద్ద తీసుకొని డా. ఫడ్కే గారికి లేఖ వ్రాసి ఉండకపోతే ఈ 
కార్యకర్త భార్యకు టాటా హాస్పిటల్‌లో చికిత్సకు అవకాశం దొరికేసరికి 
ఎంత కాలం పట్టేదో! ఆ లోపల క్యాన్సర్‌ వ్యాధి ఎంత ముదిరిపోయేదో। 
ఆబాజీ మరణవార్త విన్న తర్వాత ఆ కార్యకర్త, ''డా. థట్టేగారు వ్రాసిచ్చిన 
లేఖ నాడు ఎంతగానో ఉవయోగపడింది. నా భార్య ప్రాణాలు కాపాడటానికి 
తోడ్పడింది. నా 'భార్య ప్రాణాలు కాపాడిన ఆ మహానుభావుడు ఇప్పుడు 
ప్రాణాలు విడిచాడని తెలుసుకొని ఎంతో దుఃఖిస్తున్నాను!' అంటూ 
కంటతడిపెట్టాడు. 

తన సంపర్కంలోకి వచ్చిన (ప్రతి ప్రాణికి వాత్సల్యాన్ని అందిచడమే 
కాదు ఎవరికి వారు ఈయన నావాడు అనుకొనే ఆత్మీయతను అందించారు 


ఆబాజీ. 


1958లో. పూజ్య గురూజీతోపాటు ఆబాజీ వరంగల్టు పర్యటనకు 

వచ్చారు. వారితోపాటు ప్రాంతప్రచారక్‌ (శ్రీ) బాపూరావ్‌ మోఘే కూడా 

ఉన్నారు. సంఘ కార్యకర్త పులుసు గోపిరెడ్డిని గురూజీకి పరిచయం చేస్తూ, 

“ఈయన మూడేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. 

విశాఖపట్నంలో కె. జి, హాస్పిటల్‌ డాక్షర్లు లంగ్‌ ఆపరేషన్‌ చేయాలని సలహా 
132 


కొంటె డాక్టరుగారు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ, “నీ ఆరోగ్యం ఇప్పుడు 
పూర్తిగా కుదుట పడింది. అయినా కొంత కాలంపాటు మందులు 
వాడుతుండు' అని చెప్పారు. ఆ తర్వాత ఆబాజీని కలిసినప్పుడు గోపిరెడ్డి 
ఈ విషయం తెలియజేస్తే ఆయన ఎంతో సంతోషించారు. 


ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆబాజీ స్వయంగా డాక్టర్‌ 
అయినప్పటికి తమ స్వంత ఆస్పత్రిని ఎక్కడా తెరవలేదు. అయితే 
యావద్భారత దేశంలోను వైద్య సేవలందించే సంస్థలెన్నింటికో 
మార్గదర్శనం చేశారు. నేషనల్‌ మెడికల్‌ ఆర్లనైజేషన్‌వంటి సంస్థః 
ఆవిర్భావానికి ఎంతగానో తోడ్చడ్డారు. 


ఆబాబిీ ఉత్తరాలు 


ఆబాజీ అసంఖ్యాకంగా ఉత్తరాలు వ్రాస్తుండేవారు. రోజూ 10,12 
ఉత్తరాలు వ్రాసేవారు. అంటే నెలకు 360, సంవత్సరానికైతే 3600 పైగా 
(వ్రాయడం జరిగేది. గురూజీ చాలా ఉత్తరాలు వ్రాసేవారని, మహాత్మా గాంధీ 
గారు కూడా చాలా వ్రాసే వారని చెపుతారు. ఆబాజీ ఆ కోవకు 
చెందుతారు. బాలాసాహెబ్‌జీకిగాని, రజ్ఞాభయ్యాజీకి గాని ఉత్తరాలు చాలా 
తక్కువ వ్రాసే అలవాటుంది. అన్ని ఉత్తరాలు వ్రాయడంలో అంతరార్ధం 
ఏమిటో కూడా ఆబాజీ చెప్పేవారు. టైపుచేసినదో, ప్రింటు చేసినదో 
ఉత్తరం పంపిస్తే చేతితో వ్రాసిన ఉత్తరం ద్వారా అందిన ఆత్మీయత అందదు 
అనేవారు. 


డాక్షర్లీ జివించియున్న రోజులలోనే పూర్తి సమయకార్యకర్తగా 

౪౮౫ ar జాం 
వనిచేసిన జ్యేష్ట కార్యకర్త (శ్రీ) కాళిదాస్‌గారు ఒకసారి ప్రమాదం జరిగి 
గాయపడ్డారు. ఆ విషయం ఎవరి ద్వారానో ఆబాజీకి తెలిసింది. వారు 


134 


అపుడు గురూజీతోపాటు బెంగాల్‌ పర్యటనలో ఉనా దు. 
వత్తిడిలో ఉండి కూడా వార్త తెలిసిన వెంటనే కలకతా నుండే కా 


శాస 

ఫా క ea 

అవుట er 
డై 


దాంగారోా_ 
ఉత్తరం వ్రాశారు. ఆతర్వాత నాగపూర్‌ వచ్చి. కలుసుకా కాజా 
కాళిదాసిగారు ఆబాజీ స్వంత సోదరులవలెనే ఉండేవారు 


-_ ఈయన వారిది 
“అరే ఆబా!'అని (ప్రేమగా పిలిచేవారు. 


అలాగే ఆబాజీ దేశంలో ఎక్కడ పర్యటిస్తున్నా సరే నాగపూర్‌కు 
మాత్రం (ప్రతి నెల 1వ తేదీన కోయంబతూర్‌ నుండి ఒకటి, కొచ్చిన్‌ 
నుండె ఇంకొకటి ఉత్తరాలు తప్పక వస్తుండేవి. ఒక నెలరోజుల తరాఇతనైనా 
సరే నాగపూర్‌ కార్యాలయానికి చేరగానే ఆబాజీ ఈ రెండు ఉత్తరాలకు 
సమాధానం వ్రాసేవారు. “నా కూతుళ్ళ దగ్గరి నుండి వచ్చిన 
ఇవి*'” అని చెప్పివారు. 


(ప్రకృతి (ప్రకోపించినా మారని ప్రవృత్తి 


ఈశాన్య భారత రా|ష్ట్రాలలొ (ప్రచారక్‌గా పనిచేసిన శీ, సుధాకర్‌ 
దేశపాండే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు- 


ఓ 


ఉతరాలు 


“1050లో అస్సాంలో పెద్ద: భరాకంపం సంభవించింది. 


నేను దిబ్రూగఢ్‌లో ఉన్నాను. దేశవిభజనను జ్ఞప్తికి తెస్తున్నదా అన్నబ్లుగా 
ఆ భూకంపం సరిగ్గా 15 ఆగస్టునాడే సంభవించింది. మెము అస్తాం చేరి 
అప్పటికి కొద్దిరోజులే అయింది. అప్పటిదాకా భూకంపం అంచే ఎలా 


ఉంటుందో నాకు అసలు తెలియనే తెలియదు. షుమారు రాఃతి 7.30౫. 


(కమ్ముకున్నాయి. ల నుండి ఒక విధమైన న్‌ afte a7 


ఆపైన ఆకస్మికంగా భూమి కంపించడం మొదలైంది. నాగస్త 


135 


నాగుపాము కదలిన రీతిలో భూమి కదలడం మొదలైంది. ఆ కదలిక వలన 
ఒకానొక హోరు జనించి భయకంపితులుగా చేసింది. షుమారు 12 
నిమిషాలపాటు ఇది అనుభవించాం. అనేకమంది తమ గృహాలలోంచి 
బయటికి వచ్చి రోద్రపైన నిలబడ్డారు. 


ఆ పన్నెండు నిమిషాల కరాళ నృత్యంతో భూమాత చేసిన భీభత్సం 
వివరాలు ఆ మర్నాడు తెలిశాయి అంతకు ముందు, నదీ (ప్రవాహం 
లేని చోట క్రొత్తగా (ప్రవాహాలు ఏర్పడ్డాయి, ప్రజలు చాలా మంది 
భయభీతులై పోయి వృక్షాలపైకెక్సి తలదాచుకొన్నారు. రైలు పట్టాలు 
స్పానభ్రంశం చెంది చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మైళ్ళ కొద్ది ప్రాంతాలు 
నీటి ప్రవాహంతోను, బురదతోను నిండి పోయాయి. ఎవరికి వారు తమ 
ప్రాణాలు కాపాడు కోవడంలో నిమగ్నమైన కారణంగా ఒకరి గోడు ఒకరు 
వినిపించుకొనే స్థితిలో లేరు. 


ఆ పరిస్టితిలో పూజ్య (క్రీ గురూజీ భూకంపబాధితుల 
సహాయార్ధం పరుగు పరుగున అక్కడికి చేరుకొన్నారు. 


1947లో దేశవిభజన కారణంగా నిర్వాసితులైన పీఢిత (ప్రజల 
సహాయార్దమై ““వాస్తుహార సహాయతా సమితి'' స్థాపింపబడి పని చేస్తూ 
వచ్చింది. ఆ సమయంలో ఏకనాధ్‌జీ రానడే పూర్వాంచల్‌ ప్రదేశ్‌ (ప్రచారక్‌గా 
కార్యభారం నిర్వహించేవారు. వారి ప్రోత్సాహంతోనే 'వాస్తుహార 
సహాయతానిధి' సమకూర్చుకోవడం 'జరిగింది. ఈ సమితికి 
అనుబంధంగానే “భూకంప పీడిత సహాయతా సమితి" పని 
చేయనారంభించింది. యావద్భారత దేశం నుండి బట్టులు,పాత్రలు, 
దుప్పట్టు కుప్పలు కుప్పలుగా ఈ పీడితుల సహాయార్దం వచ్చిపడ్డాయి. 


136 


వాటిని పీడితులకు అందించే (ప్రయత్నంలో కార్యకర్తలంతా ఎంతో 
హడావిడిగా ఉన్నారు. అంతటి పని వత్తిడిలో ఉండి కూడా 
గురూజీతోపాటు అక్కడికి వచ్చిన ఆబాజీ నన్ను ప్రక్కకు పిలిచి, “ఢిల్లీలో 
మీవాళ్ళు ఎవరైనా ఉన్నారా?' అని అడిగారు. “మా పిన్నిగారి అమ్మాయి 
కుసుమ్‌ వాళ్ళు అక్కడే ఉంటున్నారు” అని చెప్పాను. అది వినగానే ఆయన 
జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చి “ఇదిగో మీ సోదరి కుసుమ్‌ ఇచ్చి 
పంపిన ఉత్తరం. మళ్ళీ వెంటనే జవాబు (వాయి అంటూ అందించారు. 
అలా అందజేస్తూ, నేను ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాలొనేందుకు 
వెళ్ళాను. నా చుట్టూ జనం మూగి ఉన్నారు. వెనకనుంచి ఆబా! అబా 
అంటూ అరుస్తున్న (స్త్రీ కంఠం వినిపించింది. తీరా వెనక్కు తిరిగి చూస్తే 
ఆ పిలుస్తున్నది కుసుమే.. నీ యోగక్షేమాలు విచారిస్తూ ఈ ఉత్తరం నా 
చేతికిచ్చి నీకు అందజేయమని చెప్పింది అంటూ సమాచారం అంతా 
వివరంగా చెప్పారు. దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది కార్యకర్తలతోను వారి 
బంధుగణంతోను ఆబాజీకి ఇలాంటి పరిచయాలున్నాయి. ఒల్ట్తీ 
పరిచయాలే కాదు, వారి అడడ్రసులు భద్రపరచి నిరంతరం వారితో 
సంపర్కం పెట్టుకొనేవారు. అది సంఘటనా కార్యానికి ఎంతగానో 
ఉపకరించేది. 

క్షణి కవ్వైన కోపం 


ఆబాజీకి కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

'సంఘకార్యనిర్వహణ లో కార్యకర్తలలో అలసత్వంగాని, మరేదైనా లోపంగాని 

గమనించినప్పుడు వారికి కోపం వచ్చేది. కాని అది ఓ క్షణ కాలం మాత్రమే 

ఉండేది. ఒకసారి గురూజీ బట్టలు ఒకకార్యకర్త వద్ద ఉండి పోయాయి. 

గురూజీ ఆ సాయంకాలమే పర్యలునకై బయలుదేరి వెళ్లవలన ఉం 
137 


b 


కాబట్టి ఆబాజీ ఆ కార్యకర్తకు, ఆ ఉదయమే కబురంపించి సాయంకాలం 
నేరుగా రైలు స్టేషనుకే ఆ బట్టలు తెచ్చి అందించమన్నారు. కాని ఆ కార్యకర్త 
మరిచిపోయాడు. ప్రయాణంలో తగినన్ని దుస్తులు లేని కారణంగా 
గురూజీకి కొంత అసౌకర్యం కల్గింది. సహజంగానే అబాజీకి కోపం 
వచ్చింది. వెంటనే ఆ కార్యకర్తకు ఒక ఉత్తరం వ్రాశారు. ఆ 
ఉత్తరంలో-“నీవు చేసిన పారపాటు ఒకానొక సందర్భంలో సమర 
రామదాసు అన్న మాటలు గుర్తుకు తెచ్చింది అంటూ రామదాస స్వామి 
మందలించిన తీరు ఉటంకించారు. 


ఆ ఉత్తరం చూచుకొన్న కార్యకర్త ఇక ఆబాజీ ఎదురుపడ్డప్తుడు 
తనకు జరగబోయే సత్కారం ఎలా ఉంటుందో ఊహించికొని 
కంపితడైపోయాడు. అయినా గుండె దిటవు చేసుకొని పర్యటన నుండి 
ఆబాజీ తిరిగి వచ్చిన రోజున వారిని రిసీవ్‌ చేసుకొనేందుకు రైల్వే స్టేషన్‌కు 
వెళ్ళాడు. ఈయనను చూడటంతోనే, “అరే నీవే వచ్చావా స్టేషన్‌కు అంటూ 
ఆలింగనం చేసుకొన్నారు. ఎన్ని మాటలు పడవలసివస్తుందో అన్న 
భయంతో బితుకు బితుకు మనుకొంటూ స్టేషన్‌కు వచ్చిన మనిషి ఆబాజీ 
ఆప్యాయత చూచి విస్తుపోయాడు. పారపాటును ఎత్తి చూపడానికి, 
సరిదిద్దడానికి కోపంలో ఉత్తరం వ్రాశారుగాని ఆ మరుక్షణంలోనే ఆబాజీ 
ఆ సంగతి మర్చిపోయారు. తెల్లటి వ్యస్త్రంపైన పరిశుభ్రమైన నీరు పడితే 
ఆ తడి వలన మచ్చఏర్పుడుతుంది. కాని రెండు కణాలకు ఆ తడి 
ఆరిపోగానే మచ్చమాయమైపోతుంది. ఆబాజీ ఆగ్రహం కూడా 
ఇలాంటిదే. 


(ప్రదర్శనకు పట్టని (ప్రతిభ 
ఆబాజీలో నిక్తిప్తంగా ఉన్న గుణ విశేషాలు కొన్ని వారి మరణానంతరం 
వెలుగులోకి వచ్చాయి. వారు చనిపోయాక వారి సామాను వెతుకుతూంటే 


138 


మూడు,నాల్ను కాపీ పుస్తకాలు బయటబడ్డాయి. ఆ పుస్తకాలలో నీలంరంగు 
పెన్సిలుతో వేసిన చిత్రాలు ఎన్నో కనిపించాయి. ఎంతో అందంగా 
చిత్రించబడన చిత్రాలు అవి! కాస్త విశ్రామం దొరికిన సందర్భంలో అలా 
చిత్రాలు గీచి ఆనందానుభూతిన పొందేవారు ఆబాజీ. కాని ఆ చిత్రాల 
సంగతి ఎన్నడూ ఎవరితోనూ (ప్రస్తావన చేసి ఎరుగరు. 


అలాగే వారికి చక్కటి రచనా శక్తి కూడా ఉంది. గురూజీతో 
పాటు, బాలాసాహెబ్‌ జీతో పాటు జరిపిన పర్యటనల విశేషాలు కొన్ని వారు 
తమ డైరీలో నిక్షిప్తం చేశారు. ఆ తర్వాత ఆ అంశాలన్నీ పుస్తకరూపంలో 
ప్రకటించడం జరిగింది. అలాంటివి మరి కొన్ని రచనలు కూడా వారు 
చేశారు. అవి సమాజానికి ఎంతగానో ఉపయోగపడే రచనలు. 


1993లో ఒకసారి పర్యటనలో ఉండగా జంషెడ్‌పూర్‌లో ఆబాజీ 
ఏక్సిడెంటుకు గురి అయ్యారు. (ఫ్రాక్చర్‌ అయితే డాక్టర్లు కట్టుకట్టివీ(శ్రాంత్‌ 
తీసుకోమన్నారు. అందుచేత నాగపూర్‌ వచ్చి విశ్రాంతి తీసుకోవడం 
జరిగింది. ఆ సమయంలో గురూజీతోపాటు వారు జరిపిన పర్యటనల 
సందర్భంలోని స్మృతులు గ్రంధస్తం చేయాలనుకొని (వాయడం 
(ప్రారంభించారు. ముంబాయికి చెందిన ప్రముఖ రచయిత జి.వి.గోఖలె 
కూడా ఆబాజీని ప్రోత్సహించారు. 'ఆథెంటిక్‌ మెమోరీస్‌ అనే శీర్షికన 
ఒక పుస్తకం (ప్రచురిస్తే బాగుంటుంది కాబట్టి వ్రాయమన్నారు. 
కొన్నిరోజులు ఈ రచనా వ్యాసంగం సాగింది కాని ఆరోగ్యం కుదుటపడగానే 
పర్యటనలు ప్రారంభించారు. అంతటితో ఆ పుస్తకం ఆగిపోయింది. 
“ఆబాజీ! ఆ పుస్తకం పూర్తి చేయండి అని అడిగితే, “ఇక ఇప్పుడు 
తీరికెక్కడ ఉంది' అనేవారు. 


139 


ఇందిరాగాంధీ హయాంలో పంజాబులో ఉ(గ్రవాద చర్యలకు 
సంబంధించి ఆబాజీ ఒక చక్కని రిపోర్టు తయారుచేసి పంపించారు. అంత 
వరకు వెలుగు చూడని విషయాలెన్నింటినో ఆబాజీ ఆ రిపోర్టు ద్వారా 
తెంయపరిచారు. అధికార వర్గాలు కూడా ఆ రిపోర్టు ఎంతో 
ఆలోచనాత్మకమైనదని మెచ్చుకొన్నారు. ఆబాజీలోగల పరిశీలనాత్మక 
దృష్టికి సమకాలీన చరిత్రను అవగాహన చేసుకోగల శక్తికి ఆ రిపోర్టు ప్రబల 
నిదర్శనం. 
అవసరవైన విద్యలన్నీ తెలుసు 

సాక్షాత్తు సర్‌సంఘచాలక్‌గారి ఆంతరంగిక కార్యదర్శి అంటే 
స్వయంసేవకులందరికి ఆదర్శంగా ఉండాలి. ఇది ఆబాజీకి బాగా తెలుసు. 
ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి సాధ్యమైనంతవరకు 
ఎలాంటి పని అయినా చేయగల సామర్ల్యం సమకూర్చుకొని ఉండాలి. ఆ 
ఉద్దేశ్యంతోనే కావచ్చు! ఆబాజీ కారు డైవింగ్‌ కూడా నేర్చేసుకొన్నారు. 
ఎప్పుడు నేర్చుకొన్నారో ఎవరికీ తెలియదు. 1965లో ఒకసారి రాయపూర్‌ 
నుండి వెంటనే నాగపూర్‌కు వెళ్ళాల్సిన అవసరం పడింది. కార్యకర్తలకు 
కారు లభ్యమైందిగాని అది నడు (డైవరు లభ్యంకాలేదు. ఎవరో ఒకతను 
దొరికాడుగాని అతడు (డ్రైవింగ్‌లో అనుభవంలేనివాడు. కార్యకర్తలు 
ఏమిచేయాలో తోచక తచ్చాడతున్నారు. ఇంతలో ఆబాజీ కారు ఎక్కి 
డ్రైవరు సీటులో కూర్చున్నారు. ఆయన ప్రక్కన గురూజీ కూడా 
ఆశీనులయ్యారు. ఆబాజీ ఎంతో అనుభవజ్ఞుడైన [డైవర్‌లా కారును 
సురక్షితంగా రాయపూర్‌ నుండి నాగపూర్‌కు నడుపుకొచ్చారు. 


140 


ధ్యేయంపట్ల పటుసడ లిందా? 
కు 


ఆబాజీ నేడు సంఘ కార్యకర్తలలో ధ్యేయంపట్ల పట్టు 
తగ్గుతున్నదేమో అనిపించే ఉదంతాలు చూచి బాధపడేవారు. జల్లాంలో 
ఒకసారి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, 
దుస్తంఘటనలు చూచినప్పుడు స్వయరోేవకులలో రావలసిన 
ప్రతిస్పందన రావడంలేదన్నారు. మంచి వాళ్ళు రాజకీయరంగంలో 
ప్రవేశిచడంలేదు. ఆకారణంగా చెడ్డవాళ్ళు ఆ రంగంలో జొరబడి 
సమాజానికి చేటుతెస్తున్నారు. ఈ పరిస్టితి మారాలి అన్నారు అబాజీ. 
దాని అర్దం పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఉందని కాదు. కాని చాలా 
అసంతృప్తిగా ఉన్న మాట నిజం అన్నారు. ఇంత కాలంగా మనం సంఘంలో 
పని చేస్తున్నది ఈ జరుగుతున్నదంతా (పతకుల్లా చూస్తూ 
ఊరకుండటానికా? అన్నారు ఆవేదనతో. పట్టుదలలో దిగజారుడు, 
రాజీతత్వం కనిపిస్తోంది. తాత్త్విక చింతనలో పతనంలేదు. కాని ఈ 
'కొత్తతరానికి స్ఫూర్తినిచ్చి స్పందన కలగజేసే రీతిలో కార్యక్రమాల 
పునర్వావస్తీకరణ జరగవలసిన అవసరం ఎంతగానో ఉంది అనేవారు 


ఆబాజీ. 


(ఏవంవుయం జీవి ఆబాబిీ 


ఎంతోకాలంగా ఆబాజీ సంపర్కంలో ఉన్న వ్యక్తులు కొందరు 
ఇప్పుడు గొప్పగొప్ప బాధ్యతలు వహించి పనిచేస్తున్నారు. ఎంత 
గొప్పబాధ్యతలో ఉన్నప్పటికి అలనాడు ఆబాజీ నుండి పొందిన (పమ 
ఎన్నడూ విస్మరించలేరు. అంతగొప్పవారు కూడా ఆబాజీ దగ్గరకు వస్తే 
అమాయక బాలురే అయిపోతారు. ఢిల్లీలో చికిత్సపొందుతూ 


141 


కొంతకాలం ఆబాజీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆ సమయంలో 
ముంబాయి నుండి ఆబాజీని పరామర్శించడానికి జయవంత్‌ బెహన్‌ 
మెహతా వచ్చి వారి మంచంపైన కూర్చున్నారు. అదే సమయంలో ఇప్పుడు 
బిజెపిలో బాగా (ప్రసిద్దిచెందిన నేత (శ్రీ నరేంద్ర మోడీ కూడ అక్కడికి 
వచ్చారు. ఆబాజీ అనారోగ్య స్టితిలో అలా మంచం మీద ఉండటం చూసిన 
(శ్రీమోడి తన ఆవేదన ఆపుకోలేక పసిపిల్లవాడిలా భోరున ఏద్బేశారు. 
ఆబాజీ సంపర్కంలోనికి వచ్చిన వారికి ఆయన పట్టుగల (పమాభిమానాలు 
ఎంత లోతైనవో ఈ సంఘటన తెలియచేస్తుంది. 


భావుకులు ఆబాజీ 


ఆబాజీ చివరిరోజులలో వైద్య చికిత్సపొందుతూ శయ్యపై ఉన్న 
రోజుల్లో సంఘ కార్యకర్తలు వారిని పరామర్శించడానికి వెళితే ఆయన 
ఆరోగ్యం సంగతి (ప్రక్కనపెట్టి ఆ ఆగంతకుల అరోగ్యాన్ని గూర్చి వాకబు 
చేసేవారు. అలా వచ్చిన కార్యకర్త కుటుంబంలోని సభ్యులందరిని గూర్చి 
అడిగేవారు. 


ఒక్కోసారి ఆయన భావావేశంలో కంటతడి పెట్టేవారు. “ఆబాజీ! 
అన్నీ తెలిసిన మీరు ఇంత దుఃఖిస్తున్నారందుకు?' అని ఎవరైనా అడిగితే- 
“నేను నా అనారోగ్యాన్ని గూర్చి బాధపడటం లేదు. నేను చేయవలసిన పని 
ఎంతో అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆవిషయం తెలిస కూడా నర 
వేయలేని పరిస్థితిలో ఉన్నానే అన్న బాధ నన్నుపట్టి పీడిస్తోంది? అనేవారు. 
అంతటి అస్వస్థతతో బాధపడుతూ కూడ ఇంకా సమాజానికి 
సీవచేయలే కపోతున్నానే అన్న బాధ! ఎంతటి ఉదాత్తమైనాభావోద్వేగం అది! 


142 


వంహోన్నత వ్యక్తిత్వం 


పూజ్య గురూజీ సర్‌సంఘచాలక్‌ బాధ్యత స్వీకరించిన 
తాలిదినాలలో కొద్దిరోజులపాటు నాగపూర్‌కు చెందిన రాజాభావ్‌జోషి 
వారితోపాటు పర్యటిస్తూండేవారు. ఆ తర్వాత 1945 నుండ ఆబాజీయే 
గురూజీతోపాటు వారికి సహాయకులుగా పర్యటిస్తూవచ్చారు. 


పూజ్యగురూజీ ఆబాజీని ఎంతగానో ఆదరించేవారు. దేశంలో 
ఎక్కడ _సంఘశిక్షావర్ల జరిగినా గురూజీ తప్పక దర్శించేవారు. 
వారితోపాటు ఆబాజీ కూడా ఉండేవారు. శిక్షావర్గలలో గురూజీ 
విచ్చేసినప్పుడు పనిలోపనిగా ప్రాంత బైఠక్‌లు కూడా జరుగుతుండేవి. ఆ 
సమయంలో (క్రొత్తగా వచ్చిన వారిని పరిచయం చేయడం ఆనవాయితీగా 
ఉండేది. నాగపూర్‌లో సంఘశిక్షావర్గ సమయంలో జరిగే ఈ బైఠక్‌లలో 
గురూజీ స్వయంగా పరిచయ కార్యక్రమం తీసుకొనేవారు. ఒకసారి 
సంఘపెద్దలను పరిచయం చేస్తూ, “ఇప్పుడు మహమాన్వితుడైన ఒక వ్యక్తిని 
మీకు పరిచయం చేస్తాను. ఆయనే డా. వాసుదేవ కేశవ్‌ థట్టే. వీరు 
ఎల్లప్పుడూ నాతో కలిసి పర్యటన చేస్తుంటారు? అంటూ పరిచయం 
చేశారు. నిస్సందేహంగా ఆబాజీది మహోన్నతమైన వ్యక్తిత్వమే! 

సంఘశిక్షావర్గలో ఆబాజీ కూడ బౌద్దిక్‌వర్గ తీసుకొనేవారు. వారి 
అభిమాన విషయం “రామభక్త హనుమాన్‌'. హనుమంతుడు ఆబాజీ 
ఆరాధ్యదైవం. హనుమంతునికి రాముని స్మరణ తప్ప మరొకటి ఉండేది 
కాదు. (ప్రతి వస్తువులోనూ రాముడినే చూచేవాడు. హనుమాన్‌ భక్తుడైన 
ఆబాజీ హనుమంతుని గుణం పుణికి పుచ్చుకొన్నారు. సతతం 
సర్‌సంఘచాలక్‌గారి ధ్యాస తప్పు మరొకట ఉండేది కాదు. నిరంతరం తన 
కర్తవ్యంపైననే దృష్టినిలిప ఉరశహోరక 


143 


దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రచారక్‌లు ఒకచోట కూర్చుని 
పిచ్చాపాటి మాట్టాడుకొనేప్పుడు నాగపూర్‌ (ప్రస్తావన తప్పుకుండా వస్తుంది. 
నాగపూర్‌ (ప్రస్తావన వచ్చిందంటే అందులో ఆబాజీ ఉన్నట్టే! ఆబాజీ అంటే 
(ప్రచారకులకు ప్రాణం. వారితో మాట్లాడటం అంటే ఏదో బలవర్దకటానిక్‌ 
పుచ్చుకొన్నట్టు భావించేవారు. ఆబాజీని గూర్చి మాట్టాడుకొనేప్పుడు, 
'ఆబాజీ ఎంత అద్నష్టవంతులో! నిరంతరం గురూజీతో కలిసి దేశం 
అంతా పర్యటించే భాగ్యం వారికి సమకూడింది' అని (ప్రస్తుతించేవారు. 
పూర్వజన్మ సుకృతం 
మానవ జన్మ పరమేశ్వరుని కటాక్షం చేత లభించే మహాభాగ్యం అంటారు 
పెద్దలు. అందుకే 'మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష్య సంశ్రయః' 
అని చెప్పారు. అందులోను మనుష్యజన్మ |ప్రాప్తించడమేగాక మహా 
పురుషుల సాంగత్యం లభించడమనేది పూర్వజన్మ సుకృతమే. ఆ. విధంగా 
చూచినప్పుడు ఆబాజీ పరమభాగ్యశాలి అనడంలో సందేహం లేదు. 
పరమపూజనీయ (శ్రిగురూజీ వంటి యుగపురుషుని సాన్నిధ్యం కొన్ని 
దశాబ్దాలపాటు వారికి లభించిందంటే అది నిజంగా వారి 
పూర్వజన్మసుకృతమే. 1945 నుంచి గురూజీ పరమపదించే పర్యంతం 
ఆబాజీ వారి ఆంతరంగికుడుగా ఉన్నారు. 


సాధకునికి విశ్రాంతి లేదు 


1995 ఆగష్టు 31 తేదీన ఆబాజీ పక్షవాతానికి గురిఅయ్యారు. 
సంఘంలో వారితో పాటు పనిచేస్తున్న జ్యేష్ట కార్యకర్తలు కొద్దిరోజులపాటు 
విశ్రాంతి తీసుకోవలసిందని వారికి సలహా ఇచ్చారు. వారు తమ సహజ 


144 


ధోరణిలో “బఘు'(ఛూద్దాం) అంటూ ఆ సలహాను (ప్రక్కన పెట్టారు. 
ఆ రోజు సాయంత్రమే వారి డైరీలో ఈ (క్రింది వాక్యాలు వ్రాసుకొని 


ఉంటారు? బహుశా ఆ డైరీలో చివరిగా నమోదైన మాటలు ఇవే అయి 
ఉంటాం? 


“ఎవడైతే ఉత్తుంగ ధవళశైల శిఖరాగ్ర సాదృశమైన ఆదర్శం ఒక్కటే 
ధ్యేయంగా పెట్టుకొని సర్వస్వారణ బుద్దితో కృషిసాగిస్తాడో అట్టివానికి 
is అనేది లేదు. అలాంటివాడిని నిదానంగా లాలించి బుజ్జగించి తన 
ఒడిలోనికి చేర్చుకొని శయనింపజేసే శక్తి ఒక్క “మృత్యుపు'కే ఉంది”'. 


చివరి ఘడియలు 


1995 నవంబరు 24 నుండి అకస్మాత్తుగా వారి ఆరోగ్యం 
క్షీణించడం మొదలైంది. 25వ తేదీన దత్లోపంత్‌జీ ఆయనను 
చూచేందుకు వచ్చారు. డా.కేల్కర్‌, డా.షీలేదార్‌లతో ఆబాజీ ఆరోగ్యం 
విషయమై చర్చించారు. “ఆబాజీ, జీవించాలనే పట్టుదల వదిలేసినట్లు 
కన్పిసోంది అన్నారు -శేంగ్రీజీ. “ఆబాజీ మళ్ళీ మామూలు మనిషి 
అయ్యేందుకు మేము చేయవలసిందంతా చేస్తున్నాం. అయినా ఆశించిన 
ఫలితం కన్పించడం లేదు' అన్నారు డాక్షర్లు. ఒక విధమైన నిరాశ 
అలముకొంది.నవంబర్‌ 26వ తేదీన సంఘ సర్‌సంఘచాలక్‌ పూజ్య 
బాలాసాహెబ్‌ దేవర్‌ 81వ జన్మ దినోత్సవం కన్నుల పండువుగా 
జరిపేందుకు ఏర్పాట్టు జరుగుతున్నాయి. ఆ ఉత్సవం నిరంతరాయంగా 
జరగడానికి ఎదురుచూస్తున్నారా అన్నట్టుండింది ఆబాజీ పరిస్థితి. అది 
వారి అంతిమ కోర్కె అయిఉండవచ్చు. ఆ ఉత్సవం నవంబర్‌ 26న 
ముగిసింది. 27వ తేదీన ఆబాజీ ఇహలోకం విడిచిపెట్టారు. 


145 


పథనిర్లైశనం 


ఆబాజీ చెరవ 


ఈ రోజుల్లో వివహసమయాలలో పెళ్ళి కొడుకు పాశ్చాత్య 
పద్దతిలో దుస్తులు ధరించడం ఫ్యాషన్‌ అయిపోయింది. కనీసం 
పెళ్ళిరోజున కూడా సంప్రదాయబద్రమైన దుస్తులు ధరించకుండా ఇలా 
పాశ్చాత్వదుస్తులు ధరించడం గురూజీకి నచ్చదు. అందుచేత చాలా 
సందర్భాలలో వివాహ కార్యాలకు రావడానికి గురూజీ ఇచ్చగించరు. కాని 
ఎంతో బలవంతపెట్టుగా ఒకసారి ఓ వివాహానికి వారు హాజరైనారు. పెళ్ళి 
కొడుకు పైనుంచి క్రింది దాకా పాశాత్యదుస్తులు ధరించి ఉన్నాడు. 
ముహూర్తం అయిపోయింది. ఆతర్వాత జరగాల్సిన పూజాదికాలు కూడా 
పూర్తి అయ్యాయి. పీటలమీదనుంచి పెళ్ళి కొడుకు లేవగానే డా.థట్టే 
సంజ్ఞచేసి అతడిని తన దగ్గరకు పిలిచి ఆ ప్రక్కనే ఉన్న గదిలోకి 
తీసుకెళ్ళారు. ఎలాగైతేనేం ఒక ధోవతి సంపాదించారు. పెళ్ళికొడ్డుకుకు 
ధోతి కట్టుకోవడం చేతగాకపోతే డా. థట్టే స్వయంగా అతడికి కట్టారు. ఇది 
పూర్తి అయ్యే సరికి కాస్త సమయం పట్టింది. అలా సంప్రదాయబద్దమైన 
దుస్తులలో పెళ్ళికొడుకును గదినుండి బయటికి తెచ్చారు. పెళ్ళికొడుకు 
ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోయాడు అని వెతుక్కుంటున్న వాళ్ల 
మనసు ఊరట చెందింది. పెళ్ళి పందిరిలో అంతా తాంబూలాలు వరా 
పుచ్చుకొనే హడావిడిలో ఉన్నారు. పెళ్ళికి. ఆహ్వానంపంపిన పెద్దమనిషి 
పూజ్య గురూజీ పెళ్ళిపందిరిలో ఉన్నదీ, లేనిదీ, పట్టించికొనే స్థితిలో లేడు. 
అంతా హడావిడిగా ఉంది. ఇంతలో గురూజీ, మా. బాబారార్‌ భిడే అక్కడ 
నుండ బయటపడ్డారు. అసలు ఈ విషయం ఎవరూ గమనించను కూడా 
లేదు. డా.థట్టే పెళ్ళికొడుకును వెంటబెట్టుకొని పందిరి అంతా 


146 


కలయతిరిగారు. అప్పటికే గురూజీ అక్కడినుండి వెళ్ళిపోయారన్న సంగతి 
గ్రహించారు. వరుడిని ఆశీర్వదించకుండానే గురూజీ వెళ్ళిపోవడం, సంగతి 
అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరూ గ్రహించకపోవడం (క్రీ) ఆబాజీ 
కి బాధ కల్గించింది. అయినా వారు ఆ విషయం అంతటితో వదిలిపెట్టు 
లేదు. పూలదండలతో సహా పధూవరులనిద్దరినీ వెంటబెట్టుకొని 
గురూజీ నివాసానికి తీసుకెళ్ళారు. వెంట వచ్చిన పెద్దలతో పాటు అంతా 
అక్కడ కలిసి చాయ్‌ పాన్‌ పూర్తి చేశారు. గురూజీ నవవధూవరులను 
ఆశీర్వదించి పంపారు. వ్యవహారం చాలా చిన్నదే. కాని పద్దతి (ప్రకారం 
జరగడానికి డా.థట్లే తీసుకొన్న శ్రద్ద ఎంతటిదో మనకు బోధపడుతుంది. 


(ప్రతిచిన్న విషయంలోనూ శ్రద్ద 


పూజ్య గురూజీతోపాటు పర్యటన చేస్తున్న ఆబాజీకి “రైలు పెట్టే 
సాంత ఇల్టు' అన్న రీతిగా ఉండేది. దక్షిణ భారతదేశం వైపు ప్రయాణం 
సాగించేప్తుడు లేక దక్షిణభారతం నుండి ముంబాయికి తిరుగు 
ప్రయాణమప్పుడు పుణా స్టేషన్‌లో పూజ్య గురూజీకి చాయ్‌,డా. థట్టేకి 
రాత్రి భోజనం అందించబడేది. ఎప్పటిలాగే ఒకసారి (శ్రీ) బాబాసాహెబ్‌ 
దీక్షేత్‌గారి. ఇంటినుండి టీఫిన్‌, పళ్ళెం, చెంచాలు, ప్రయాణ ౦లో 
చదువుకొనేందుకు కొన్ని పత్రికలు ఆబాజీకి అందించబడ్డాయి. 
సోలాపూర్‌ చేరిన వెంటనే ఆబాజీ సాహిత్యంతోపాటు, పళ్ళాం వరా 
(శ్రీరాజా భావ్‌ పట్వర్లన్‌గారికి ఇచ్చి అవి వెంటనే పుణాలో (శ్రీ;దీక్షిత్‌గార్కి 
అందించవల్ససినదిగా చెప్పారు. ఆయన సూచించిన ప్రకారం ఈ సాహిత్యం 
వైరా దీక్షిత్‌గారి ఇంటికి చేరాయి. ఆతర్వాత కొద్ది రోజులకు ఆబాజీ 
(శ్రీదీక్షిత్‌గారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు భాభీజీ, “ఏమయ్యా! ఆ 
సాహిత్యం, పళ్ళెం వైరా అంత వెంటనే పంపించేయాల్సిన అవసరం ఏమి 
వచ్చింది. ఇంట్లో వత్రికలు అవీ చాలా పడి ఉన్నాయి. వాటి అవసరం 


147 


అంతగా లేనేలేదు” అన్నారు. అప్పుడు ఆబాజీ, (ప్రయాణంలో సామాను 
భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. అదీ దూర(ప్రయాణాలైతే 
హాటా టు ఫలహారాలు అందుతుంటాయి. ఆ పళ్ళేలు, టిఫిన్‌ బాక్సులు 
గుర్తుపెలట్టకొని వాపస్‌ పంపించకపోతే ఇబ్బందే. ఇవి ఇంటికి చేరేవరకు 
గృహిణి మనస్సు మనస్సులో ఉండదు. ఇవి సమయానికి ఇంటికి 
చేరకపోతే మళ్ళీ అతిధి మర్యాదల సంగతేమిటి? మాకే మళ్ళీ అవసరం 
పడవచ్చు. అప్పుడు మళ్ళీ మాకు భోజనం హుళక్కేగదా?' అని 
సమాధానం చెప్పగా ఆమె నవ్వు ఆపుకోలేకపోయారు. ఆప్యాయంగా 
అమెగారు అందించిన గరమ్‌ చాయ్‌ సేవించి సెలవుతీసుకొన్నారు. 


సేవ ఒక కళ 


ఆబాజీ తమ పర్యటన సందర్భంలో పుణా పట్టణంలో ఉండటం 
తటస్థించినట్లయితే నివాసం ఎక్కడ ఏర్పాటు చేయబడ్డప్పటికీ రోజుకు 
ఒక్కసారైనా మా.వినాయక్‌రావ్‌ ఆస్హేజీ గృహంలో చాయ్‌ తప్పకుండా 
స్వీకరించేవారు. మా.కాకాలిమయ్‌జీ పుణా వచ్చినప్పుడల్లా మా. వినాయక్‌ 
రావ్‌జీ ఇంట్లోనే దిగేవారు. 


ఒకసారి పిన్నిగారు ఇంట్లోలేని సమయంలో గురూజీ ముందుగా 
సమాచారం అందించకుండా వినాయకరావ్‌జీ ఇంటికి వచ్చారు. పిన్నిగారు 
ఆ చుట్టు(ప్రక్కలనే ఎవరింటికో వెళ్ళి ఉంటారు. ఆమెగారు ఇంట్లూలేరని 
తెలియగానే గురూజీ నేరుగా వంటశాలలోకే వెళ్ళారు. “ఆబా, ఈవేళ 
పిన్నిగార్కి మనమే చాయ్‌ తయారుచేసి ఇద్దాం” అన్నారు. ““ఆమె ఈ 
చుట్టుప్రక్కల ఎవరింటికో వెళ్ళి ఉంటుంది. వెళ్ళి చాలా సేపయింది. 
ఈపాటికి వసూనే ఉంటుంది' అని వినాయక్‌రావ్‌జీ అంటూనే ఉన్నారు. 
వారి మాటలు వినకుండా చాయ్‌ పాడి, పంచదార డబ్బా ఎక్కడున్నాయో 
వెతుకు” అని పురమాయించారు గురూజీ. ఇంతలోనే స్వయంగా గురూజీ 


148 


స్ట్రా క్రిందికి దించి దానిని వెలిగించే ప్రయత్నంలో పడ్డారు. కాని అది సరిగ్గా 
వెలగడం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారి భగ్గున మండింది. ఆబాజీ, వెంటనే 
ఆ స్టా పిన్ను సరిచేసి ఎలాగైతేనేం దాన్ని వెలిగించారు. 


ఎలాగైనా సరే తమ చేతులమీదుగా తయారైన చాయ్‌ని పిన్నిగారిచేత 
తాగించాలనేది గురూజీ కోరిక. కాని ఎంత వెదికినా ఆబాబీకి దానికి 
కావలసిన పాలు మాత్రం దొరకలేదు. పాలకోసం వెతుకుతూ 
అయిదునిమిషాలు గడిపారు. ఇంతలో బయటినుండి తెప్పించబడిన పాలు 
రాగానే స్ట్రా మీద వేడిచేయడానికి పెట్టారు. ఈ వ్యవహారం నడుస్తుండగా 
ఎన్నిగారు మెట్లెక్కి పైకి-వచ్చేశారు. నేరుగా వరిటశాలలోకి వెళ్ళి చూస్తే 
అంతా ఆ హడావిడిలో కనిపించారు. “మీరు ఉండండి. చాయ్‌ నేను కాచి 
ఇచ్చేస్తాను? అన్నారు పిన్నిగారు. కాని గురూజీ, 'చాయ్‌ తయారైపోయింది. 
వడగట్టి నన మకు అందిస్తాను కూర్చోండి: అన్నారు. ఇంక ఆమె వసం 
మాట్టాడుతారు! ఇదంతా గమనిస్తున్న ఆబాజీ మెలిగా ఆ వేడిచేసిన 
పాలు,చాయ్‌ మరుగుతున్న పాత్ర. ఆమె ముందుకు జరిపారు. పిన్నిగారు 
వడపోసి చాయ్‌ సిద్దంచేయగా గురూజీ అందరికీ కప్పులలో పోసి చాయ్‌ 
అందించారు. ఆబాజీతో పిన్నిగారు, 'ఆబా! మాకు ఎందుకు ఇంత బాధ 
కల్గించారు?' అన్నారు. “నేను మా అమ్మతో సమానమైన పిన్నిగార్కి 
ఒక్కసారైనా చాయ్‌ కాచి ఇవ్వగూడదా?' అని గురూజీ పలికిన వాక్యం 
అమెకు వినిపిస్తూ మెట్టుదిగి చక్కా వెళ్ళిపోయారు ఆబాజీ. 


యోగ్యమైన మోర్ల దర్శనం 


1992లో పుణొలో వికాస్‌సాధక్‌ వాహిని(వి.సా.వా) కార్యకర్తలు ఒక 

సావనీర్‌(స్మరణిక) వెలువరించాలనుకొన్నారు. దానికి సంబంధించిన 

అవగాహన కల్గించేందుకు తమ సంస్థను పరిచయంచేసూ ఆబాజీకి ఒక 

ఉత్తరం వ్రాశారు. సహజంగానే ఆబాజీ వద్దనుండి ఆ ఉత్తరానికి వెంటనే 

జవాబు వచ్చింది. అంతేగాదు వారు తమ లేఖలో ఆ కార్యానికి సంబంధించి 
149 


చక్కగా మార్గదర్శనం కూడా చేశారు. అందులో వ్రాస్తూ- “వెనకనే 
వెన్నుదన్నుగా నిలిచి నిస్వార్టపూరిత సేవచేసే వ్యక్తుల మార్గదర్శనం 
ఎప్పుడూ అభిలషణీ యమే. ఇలాంటివారు ఉత్సాహవంతంగా పనిచేస్తారు. 
వృధాగా కాలక్షేపం చేస్తున్నవారు కూడ్మా ఇలాంటివారిని చూశాక వారిలోని 
అకర్మణ్యతను విడిచిపుచ్చి ఉత్సాహం  తేచ్చుకొని కార్యరంగంలో 
దిగంతారు''. 

““ గ్రామంలోని (ప్రజలంతా స్వయంగా పాలని సామాజిక కార్యం 
నిర్వహించాలి. వికాస్‌ సాధక్‌ వాహిని అలాంటి వారికి ప్రేరణ నిస్తూపోవాలి. 
ఈ పద్దతిలో కార్యనిర్వహణ జరగాలి. అంతేగాని “వీళ్ళంతా మన పని 
చేయడానికే ఉన్నారు. మనం కాలు మీద కాలు వేసుకుకూర్చున్నా 
సరిపోతుంది. ఒక వేళ వాళ్ళు పని చేయకపోతే మాత్రం ఫిర్యాదు చేద్దాం' 
అనే ధోరణికి ఆస్కారం కలిగించరాదు. మీరు ఈ దృష్టితో పని 
చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వి.సా.వా పని తీరు చూశాక 
అందరిలోను ఆత్మ విశ్వాసం పాదుకొంటోందని నమ్ముతున్నాను. ఈ 
స్మరణిక ఆ ఆశయ పరిపూర్తికి తోడ్పడాలని పరమేశ్వరుని ప్రారిస్తున్నాను?: 
అని వ్రాశారు. మొక్కుబడిగా, వారు ఉత్తరం వ్రాసినప్పుడు మనం జవాబు 
'వ్రాయకపోతే బాగుండదు అన్న ధోరణిలో ఆబాజీ ఎన్నడూ ఉత్తరాలు 
(వ్రాయలేదు. సందేశాత్మకంగానో, (ప్రేరణ దాయకంగానో ఉండేవి వారి 


ఉత్త రాలు. 
సవుయుపొలన 


సంఘంలో డాక్షర్టీ ఏర్పరచిన వరవడి కారణ౦గా సమయపాలనకు 
కార్యకర్తలు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. ఆబాజీ కూడ వారి జీవితంలో 
సమయపాలన పట్ల ఎంతో పట్టుదలగా ఉండేవారు. ఇందుకు నిదర్శనంగా 
వారి జీవితంలో ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. 


150 


సంఘ ప్రచారక్‌గా చాలాకాలం పనిచేసి ఆ బాధ్యతనుంచి 
విరమించుకొన్నాక బిరాగ్‌పాచపూర్‌గారు నాగపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ 
ఆయన ఒక నూతన గృహం కట్టుకొన్నారు. జూలై 26నాడు గృహప్రవేశం 
జరుపుతున్నట్టుగా ఆబాజీకి తెలియపరిచారు. వారి కార్యక్రమంలో ఇది 
పాసగినట్టయితే వస్తారు లేకుంటే ఆ సాయంత్రానికో లేక మర్నాడో వచ్చి 
ఇల్టు చూచి వెళతారన్న ఆలోచనతోనే ఆబాజీకి సమాచారం అందించడం 
జరిగింది. ఆబాజీ పర్యటన పూర్తి చేసుకొని ఆ ఉదయానికల్లా నాగపూర్‌ 
చేరారు. వాస్తవానికి ఎంతో దూరప్రయాణం చేసి వచ్చాక అలిసిపోయిన 
కారణంగా విశ్రాంతి తీసుకొందాం అనిపించడం సహజం. కాని ఆబాజీ 
బిస్తరు కార్యాలయంలో పడేసి వెంటనే బయలుదేరి నూతనగృహ ప్రవేశానికి 
సరిగ్గా సమయానికి చేరుకొన్నారు. 
నయాపైసలతో సహా లెక్క వ్రాయాలి 
ఒకసారి అకౌంటువాయడంలో ఒక(ప్రచారక్‌ కొద్దిగా పారపాటు చేశారు. 
అది చిన్న పారపాటే. కాని ఆబాజీ ఆ (ప్రచారక్‌కు ఉత్తరం (వ్రాస్తూ 
ప్రజాధనంతో కూడిన వ్యవహారాలలో కార్యకర్తలు ఎంతో జాగ్రత్తగా 
వ్యవహరించాలి. యత్కించిత్‌ శంక కూడ ప్రజల మనస్సులలోకి 
రాకూడదు. సంఘ కార్యకర్తల వ్యవహారం ఈ రీతిగా ఉండాలి. మన 
మనస్సులలో ఎలాంటి దురాలోచన లేదుగదా అని సంతృప్తి చెందకూడదు. 
బయట ఉండి చూచేవారికి కూడా మనపట్ల అలాంటి విశ్వాసమే ఉండేట్టు 
వ్యవహరించాలి. ముఖ్యంగా అకౌంటు (వ్రాయడంలో ఇది తు.చ తప్పక 
వొటించాలి అని వ్రాశారు. 


అస్సాం కార్యకర్తలకు మార్లదర్శనం 


1983-84లో అస్సాంలో ముస్రించారబాటుదారులకు వ్యతిరేకంగా 
పెద్దఎత్తున ఉద్యమంసాగింది. ఉద్యమ నిర్వాహకులైన అస్సాం గణ పరిషత్‌ 


(ఆల 


151 


పలుకుబడి పెరిగింది. ఎన్నికలలో . ఘన విజయం సాధించారు. ఈ 
ఉద్యమం బలపడటంలో సంఘ కార్యకర్తలు అస్సాం గణపరిషత్‌కు బాగా 
సహాయపడ్డారు. అందుచేత సహజంగానే ఏ.జి.పి ప్రభుత్వం రాగానే 
స్వయంసేవకులు చాలా సంతోషపడ్డారు. ఆ సందర్భంలో అస్సాంలో 
(ప్రచారక్‌గా పనిచేస్తున్న బిరాగ్‌పాచ్‌పూర్‌గార్కి ఆబాజీ ఒక ఉత్తరం వ్రాశారు. 
“పభుత్వం. రాగానే ఇక అంతా పూర్తి అయిపోయింది అనే భావన 
కార్యకర్తలలో చోటుచేసుకొంటుంది. పదవుల పోరాటం ప్రారంభమవు 
తుంది. స్వార్దచింతన పెరుగుతుంది. ఇలాంటప్పుడే సంఘ కార్యకర్తలు 
జాగ్రత్తగా ఉండాలి” అని వ్రాశారు. ఉత్తరాల ద్వారా వారు చక్కటి 
మార్గదర్శనం చేసేవారు. 


అస్సాంలో బోడో ఉద్యమం బాగా పెచ్చరిల్లింది. ప్రారంభంలో 
బోడోలు చాలా సాధారణమైన చిన్న కోర్కెలు ప్రభుత్వం ముందు 
ఉంచారు. అవి జాతీయభావ  విరుద్దమైనవి కానేకావు. కాని 
శాంతియుతంగా కోర్కెలు ముందుపెట్టినప్పుడు వాటిని పరిష్కరించడం 
(ప్రభుత్వాలకు అలవాటు లేకుండా పోయింది. ఉద్యమం పెచ్చరిల్లింది. 
అక్కడ విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలు, హతమార్చుకోవడాలు, 
దహనకాండలు పెచ్చుమీరాయి. అక్కడి సమాచారం అంతా సేకరించి 
బోడో ఉద్యమ స్వరూప స్వభావాదులు అర్హంచేసుకొన్నాక 
స్వయంసేవకులనుద్రేశించి ఆబాజీ ఒక ఉత్తరం వ్రాశారు. అసలు సమస్య 
ముస్తిం చొరబాటుదారుల వ్ర ఏర్పడిందని, _ రిజర్వుఫారెస్టులు 
నరికివేయడం, స్వాధీనం చేసుకోవడం ఇత్యాది అకృత్యాలకు పాల్పడటం 
జరిగిందని, సత్యాన్ని (ప్రజలందరికి తెలియజేసి _వర్గవైషమ్యాలను 
దరచేరనీయక అందరూ ముఫ్రిం చొరబాటుదారులకు వ్యతిరేకంగా 
సమైక్యపోరాటం కొనసాగించాలని వ్రాశారు. 


152 


ఎళిష్టమైన సంయంవునం 


ఆబాజి ఎంత పని వత్తిడిలో ఉన్నా ఎంతో ప్రసన్నంగా ఉన్నట్టు 
కనిపించేవారు. తనకు అయిష్షమైన పని జరిగినా వెంటనే తొందరపడి 
ఆగ్రహం చెందేవారు కాదు. అలా అని చూసూ ఊరకుండేవారు 
అనుకోకూడదు. సరిచేయడానికి తగు చర్య తప్పక తీసుకొనేవారు. కాని 
సమయం తీసుకొని సరియైన తరుణంలో సరిచేసే ప్రయత్నం చేసేవారు. 


సంఘ కార్యకర్తలందరికి ఆబాజీతో బాగా చనువు ఉండేది. తమ 
కష్టసుఖాలు ఏవైనా ఆయనతో చెప్పుకోవడానికి సంకోచించేవారు కాదు. 
స్వయంసేవకులతో వారికిగల సంపర్కం అలా ఉండెది. 

ఒకసారి దిలీప్‌ సెనాడ్‌ అనే జ్యేష్ట కార్యకర్త వాళ్ళ పాపను స్కూల్లో 
చేర్చించాల్సివచ్చింది. నాగపూర్‌లోని న్యూ ఇంగ్రీషు స్కూలు సంఘ 
పరిచయంలోని వారే నడుపుతున్నారు. ఆ స్కూల్లో అడ్మిషన్‌ కావాలి. 
ఆబాజీ పరిచయ పత్రం వ్రాసి ఇచ్చారు. వారు చీటీ వ్రాసి ఇచ్చాక అడ్మిషన్‌ 
విషయంలో ఇక అనుమానం ఏముంది? అయినా ఆ కమిటీ అధ్యక్షుని 
వద్దకు, కార్యదర్శివద్దకు వెళ్ళి దిలీప్‌ సెనాడ్‌గారు కలిసి వచ్చారు. 
వాళ్ళుకూడా అడ్మిషన్‌ ఇవ్వడానికి ' సుముఖులే అన్నట్టు మాట్లాడారు. 
ఇంతాచేసి చివరికి మొండి చేయి చూపించారు. సెనాడ్‌కు చాలా కోపం 
వచ్చింది. అడ్మిషన్‌ ఇవ్వనందుకు కాదు. ఆబాజీ వ్రాసిచ్చిన చీటీ చూచి 
దాదాపు అంగీకారం కూడా తెలిపి చివరకు తిరస్కరించారే అన్న కోపం. 
ఆబాజీ చీటీకి కూడా విలువ ఇవ్వకపోతే వారిని ఏమి అనుకోవాలి? 
అందుచేత ఈయనకు బాగా కొపం వచ్చింది. ఆ కోపంలో ఆబాజీ దగ్గరకు 
వెళ్ళి, “మీరు చీటీ వ్రాసి ఇచ్చాక కూడా వారు తిరస్కరించారంటే నేను 
సహించలేకుండా ఉన్నాను. ఇది మిమ్మల్ని అగౌరవపరిచినట్టే. వారికి 


153 


ఘాటుగా ఒక ఉత్తరం వ్రాస్తాను. సంగతేమిటో తేల్ళివేస్తాను అంటూ 
ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఆబాజీ ప్రశాంతంగా, 'ఇప్పుడు 
ఏమిచేసినా ప్రయోజనం లేదు కదా? అడ్మిషన్ల సమయం అయిపోయింది. 
ఇప్పుడు మనం (ప్రదర్శించే కోపం ఏవిధంగానూ మనకు మేలు చేయదు. 
ఒక్కోసారి మనం వేసుకొన్న లెక్కలు తప్పుతాయి. ఇది ప్రపంచం. కొన్ని 
' సందర్భాలలో సహించి ఊరుకోవలసిందే'”” అని సముదాయించారు. 
సంయమనంతో పని చేయడం వారికి అలవాటు. ఆతర్వాత స్కూలు 
మేనేజ్‌మెంటువారు తమ పొరపాటుకు చింతించారు. 


ఏదైనా పారపాటు జరిగితే వెంటనే ఆగ్రహం వెలిబుచ్చక అదను 
చూచి దానిని సరిదిద్దే ప్రయత్నం చేసేవారు ఆబాబీ. 


1975నాటి ఎమర్హ న్ఫీ కాకుండా నర్శింహారావుగారు 
విశ్వహిందువరిషత్‌ పైన నిషేధం విధించినప్పుడు (ట్రిబ్యునల్‌ దానిని 
కొట్టిపారేసింది. అప్పుడే బాలాసాహెబ్‌జీ తమ పర్యటన ముగించుకొని 
విమానంలో నాగపూర్‌ వచ్చారు. విమానాశ్రయం వద్దవారిని 
స్వాగతించడానికి సంఘ కార్యకర్తలు వారితోపాటు కొందరు బిజెపి 
కార్యకర్తలు కూడా చేరారు. బిజెపి వారు తమ అలవాటు (ప్రకారం రాజకీయ 
నాయకులు వచ్చినప్పుడు చేసే హంగామా అంతా చేశారు. నినాదాలు, 
కేకలు, కేరింతలు అన్నీ కొనసాగాయి, ఒకరినొకరు తోసుకోవడం, 
తొక్కిసలాట అన్నీ జరిగాయి. ఆ వాతావరణం చూసి జ్యేష్ట కార్యకర్తలు, 
సంఘ పెద్దలు చాలా బాధపడ్డారు. ఆబాజీ కూడా అవాక్కయిపోయి ఆ 
తమాషా చూస్తుండిపోయారు. ఈతరం వారికి ఇలాంటివి అక్కడక్కడ 
చూచే అనుభవం ఉందిగాని పాతతరం కార్యకర్తలకు ఇలాంటి ప్రదర్శనలు 
ఏవగింపు కలిగిస్తాయి. సంఘం అంటే క్రమశిక్షణకు మారుపేరు అనే 
విషయం పోలీసులకు బాగా తెలుసు. అందుచేత విమానాశ్రయం 


154 


వద్దపోలీసులు నామ మాత్ర బందోబస్తు మాత్రమే చేశారు. ఆ ప్రదర్శన 
చూచి వారు కూడా విస్తుపోయారు. 

ఆ తర్వాత రెండురోజులు పోయాక జ్యోష్టకార్యకర్త ఒకరు ఆబాజీని 
కలిసి ఆ ప్రదర్శన సంగతి గుర్తు చేస్తె, “పరిస్థితి ఇలాగే కొనసాగితే మన 
స్వత్వం దెబ్బతింటుంది. ఇంత కాలంగా మనం సమయవాలనపట్టు, 
క్రమశిక్షణ పట్ట చూపుతూ వచ్చిన (శ్రద్ద కారణంగా స్వ్తయంసేవకులలో ఒక 
ఒరవడి ఏర్పడింది. ఇలాంటి ప్రదర్శనల వల్ల అది దెబ్బతినే ప్రమాదం 
ఉంది అంటూ తమ హృదయవేదన వ్యక్తం చేశారు. అయితే ఆనాడు 
విమానాశ్రయం వద్ద మాత్రం ఆ (ప్రదర్శనను ఆపు చేసే ప్రయత్నం 
ఆబాజీ చేయలేదు. హితవు చెపితే వినిపించికొనే వాతావరణం కాదది. 
కాబట్టి సంయమనం పాటించి ఊరకున్నారు. ఎంతో బాధ కల్లినా 
తమాయించుకొన్నారు. ఆతర్వాత సందర్భం చూచుకొని చెప్పవలసిన 
వారితో చెప్పవలసిన రీతిలో చెప్పారు. 


సృత్యంజలి 

“ఆత్మీయత (ప్రతిరూపం 

(“పాథేయకణ్‌* 1995 డిశంబర్‌ సంచికలో డా.వాసుదేవ్‌ కేశవ్‌ 
ఉపాఖ్య ఆబాజీకి అక్షరరూపంలో సమర్పించిన (శ్రద్దాంజలి) 

కొద్దిరోజుల క్రితం సంగతి. “పాంచజన్య ,' ఆర్గనైజర్‌ 
వారప(త్రికలలో ఆబాజీ స్వదస్తూరెతో వారి సందేశం (ప్రచురితమైంది. 
ఆబాజీ పక్షవాతంతో బాధపడుతున్నారన్న విషయం తెలిసి దేశ వ్యాప్తంగా 
ఉన్న వారి శ్రేయోభిలాషులెందలో ఉత్తరాలు వ్రాశారు. అలా వ్రాసిన 
వ్యక్తి వ్యక్తికి సమాధానం వ్రాయలేని స్థితి కాబట్టి వారందరికి ఈ పత్రికల 


ద్వారా తమ కృతజ్ఞత తెలియజేస్తూ తమ ఆరోగ్యం కుదుటపడుతోందని 
155 


తెలిపారు. కుడిచేతితో వ్రాయలేని స్టితిలో ఎడమచేతితోనే వారి సందేశం 
వ్రాసి పంపించారు. 

వారు ఇంత త్వరగా మన మధ్య నుండి కనుమరుగవుతారని 
అప్పుడు ఎవరు అనుకొన్నారు? 27వ తేదీన వారు మరణించారన్న వార్త 
విన్నప్పుడు విశ్వసించలేకపోయాను. ఎల్హపుడు మందహాసం తొణికిసలాడే 
ఆ ముఖారవిందం ఇకచూడలేమన్న ఆలోచన భరించశక్యంగాకుండా 
ఉంది. 

రాష్ట్రీయస్వయంసేవక సంఘ పాతకార్యకర్తలందరికీ ఇది బాగా 
గుర్తు. గురూజీ ఎప్పుడు పర్యటనకు వచ్చినా నీడలా వారిని 
అంటిపెట్టుకొని ఉండేవారు అబాజీ. ఎన్నో సంవత్సరాలపాటు ఆవిధంగా 
ఉన్న కారణంగా వారు గురూజీ (ప్రతిరూపమే అన్నట్టుండేది. ఫిబ్రవరి, 
1945లో డా. వాసుదేవ కేశవ థట్టే గురూజీకి తోడుగా చేరారు. అంతకు 
పూర్వం 1938లో ముంబయ్‌లో మెడికల్‌ కాలేజీలో చదువుకొనే 
రోజుల్లోనే ఆబాజీ సంఘంలో చేరారు. 1940లో (ప్రధమ వర్ష 
ఓ. టి. సి సంఘశిక్షావర్గు చేయడానికి వెళ్ళినప్పుడే  సంఘస్థాపకులు 
డొక్షన్రీతోను, గురూజీతోను సంపర్కం ఏర్పడింది. సర్‌సంఘచాలక్‌ 
బాధ్యత స్వీకరించాక గురూజీ ముంబయ్‌కి ఎప్పుడు వెళ్ళినా ఆబాజీ 
గృహాన్ని తప్పక దర్శించేవారు. 

యువకుడైన డా.థట్లై 1944లో ద్వితీయవర్ష సంఘశిక్షణార్దం 
వెళ్ళారు. అప్పుడే తమ భావిజీవితానికి సంబంధించిన * నిర్ణయం 
జరిగిపోయింది. అవివాహితుడుగా ఉండిపోయి తమ సంపూర్ణజీవితం 
దేశకార్యంలో వినియోగించాలని _ నిర్ణయించుకొన్నారు.  శిత్షావర్గ 
పూర్తికాగానే నాగపూర్‌లో వైద్యశాల ప్రారంభిస్తానని ఇంటో చెప్పి వచ్చేశారు. 
సుప్రసిద్ద వైద్యుడైన ఒక డాక్షరుతో కలిసి బహు కొద్ది రోజులు మాత్రమే 

156 


ప్రాక్షిసు చేసూ సాంతంగా బోర్డు కూడా పెట్టుక్‌ న్నారుగాని అది అతిక్‌ "ద్రి 
రోజులు మాత్రమే. ఆ తర్వాత డా. హెట్లెవార్‌, పూజ్య గురూజీ చూపిన 
బాటల్‌ పయనం ప్రారంభించారు. ఒక సంవత్సరంపాటు బెంగాల్‌లో 
ప్రచారక్‌గా పనిచేశాక 1945 ప్రారంభంలోనే గురూజీకి సహాయకుడుగా చేరి 
పోయారు. గురూజీతోపాటు దేశవ్యాప్తంగా పర్యటనలు సాగిసూ వారి 
లాగానే “రైలు పెట్టె'నే తమ ఇల్టుగా చేసుకొన్నారు. 

అఖండంగా కొనసాగిన ఈ పర్యటనల సందర్భంలో దేశవ్యాప్తంగా 
అనేకమంది స్వయరోవకులకు _ఆత్మీయులైనారు. గురూజీ 
దివంగతులైనాక పూజ్య బాలాసాహెబ్‌జీతోపాటు కొన్ని సంవత్సరాలు 
ఉన్నారు. 1987లో ఆబాజీ అఖిల భారతీయ (ప్రచారక్‌ (ప్రముఖ్‌గా సంఘ 
అఖిలభారత కార్యకారిణి సదస్యులైనారు. ఈ బాధ్యతలో రెండేళ్ళ క్రితం 
జయపూర్‌కు వచ్చారు. తమ మూడురోజుల పర్యటనలో 
కార్యాలయంలో ఉండక ఒక కార్యకర్త గృహంలోనే బస చేశారు. ఆ 
సందర్భంలో వారితో గడిపిన కొద్ది సమయంలో గురూజీకి సంబంధించిన 
మధుర స్మృతులు కొన్ని నెమరువేసుకోవడం జరిగింది. 

వారితో కూర్చుని సంభాషిస్తున్నప్పుడు (ప్రపంచంలోనే ఒక 
మహాశక్తివంతమైన సంఘటనకు ముఖ్యాధికారులలో ఒకరైన వారితో 
మాట్చాడుతున్నానన్న భావనే రాలేదు. సహజ సిద్దంగా వారిలో 
నిండియున్న ఆత్మీయతా భావం కారణంగా నేను మా దగ్గరి బంధువులలో 
ఒకరితో మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది. అది వారిలోగల ప్రత్యేకత 
అనండి లేదా సంఘలో గల (ప్రత్యేకతే అది అనుకోండి- ఒక అతి 
సామాన్యుడైన స్వయంసేవకునికి సహితం అత్యున్నతాధికారియైన 
సర్‌సంఘచాలక్‌ గారితో స్వేచ్చగా మాటాడే అవకాశం ఉంది. మేమిద్దరం 
దాదాపు ఓ గంటసేపు గురూజీ సృతులనే అమృతధారలో తడుస్తూ 


157 


గడిపాం. ఇంతకు పూర్వం ఎప్పుడూ గురూజీని గూర్చి విననటువంటి 
విశేషాలెన్నో వారు చెప్పారు. ఎంతో ఇదిగా అడిగితే తమ సాంత విషయాలు 
కొన్నిచెప్పారు. 


ఇప్పుడు ఇక వారితో మాట్లాడే అవకాశం జారిషోయింది. ఆబాజీ 
మరణంతో సంఘంలో పనిచేసిన మొదటితరం ఆదర్శ స్వయంసేవకులలో 
మరొకరిని కోల్ళోయినట్లయింది. వారి సంపూర్ణ జీవనం కర్మయోగానికి 
ఒక జీవంతమైన ఉదాహరణ. “ఆదర్శ స్వయంసేవక్‌' ప్రతిరూపం ఆయన. 
ఆత్మీయత ప్రాణం పోసుకొని ఈ ధరాతలంపై మానవరూపంలో 
అవతరించిందా అన్నట్లు గడిచింది వారి జీవనం. 


(డాక్టర్‌ సంజయ్‌కేల్కర్‌ యం.డి పూర్తి చేశాక చాలా సంవత్సరాలు 
సేవావ్రతిగా విశ్వహిందూపరిషత్‌ నిర్వహించిన వైద్యసేవా విభాగ్‌లో పని 
చేశారు.గొప్పవైద్యులు. నేషనల్‌ మెడికల్‌ ఆర్గనైజేషన్‌ స్టాపనక 
ముఖ్యకారకులు. _ చివరిరోజులలో ఆబాజీకి ఎంతో భక్తి, (శ్రద్దలతో 
వైద్యంచేసిన డాక్షరు. ఆబాజీని గూర్చి వారి భావాలు తెలుసుకొందాం) 

మా స్వస్టలం నాగపూర్‌ కావడంచేతను,మానాన్నగారు సంఘ 
స్వయంసేవక్‌ అయిన కారణంగాను సంఘ పెద్దలందరూ తరుచుగా మా 
ఇంటికి వస్తుండేవారు. మేము అప్పుడు చిన్న పిల్లలం. ఆస్టేజీ,మోరోపంత్‌ 
పింగ్రీ, బాలాసాహెబ్‌ జీ,గురూజీ మొదలైన పెద్దలంతా మమ్మల్ని దగ్గరికి 
తీసుకొనేవారు. గురూజీతోపాటు అప్పుడప్పుడు ఆబాజీ కూడా 
“వస్తుండేవారు. కాని మేము అంతగా పట్టించుకొనేవాళ్ళంకాదు. వారిపట్ల 
అంత ఆసక్తి కనపరచేవాళ్ళంకాదు. కాని మేము పెరిగి పెద్దవాళ్ళం 
అవుతున్న కొద్దీ వారికి బాగా సన్నిహితం అయ్యాం. (ప్రపంచాన్ని బాగా 
చూచిన వ్యక్తి. వారి మాటతీరు,వారు పలకరించేవిధానం, వారు అనేక 
విషయాలపై (ప్రశ్నలు వేసేతీరు, వారి మందహాసం- అన్నీ గమనించినప్పుడు 

158 


క్రమశిక్షణగల సంఘ కార్యకర్త అంటే ఇలా ఉండాలని, ఆయన ఒక 
నమూనా అనిపించేది. మనిషి ఏ సందర్భాలలో ఎలా మెలగాలి అనేది 
ఆయనను చూచి నేర్చుకోవాలి. 1975-80 మధ్య గడిచిన అయిదు 
సంవత్సరాలలో ఆయనకు బాగా దగ్గరయ్యాను. ఆయన ఏమాట 
మాట్లాడినా సందర్భశుద్ది, స్పష్టత కొట్టవచ్చినట్టు కన్పించేది. ఎంతటి 
క్షిప్రమైన పరిస్థితిలోనైనా తీవ్రమైన స్వరం,పరుషమైన _ శబ్దజాలం 
ఉపయోగించేవారుకాదు. అనవసరమైన విషయాలలో జోక్యం 
చేసుకోకుండా (ప్రక్కకు తప్పుకోవడం కూడా వారికి బాగా తెలుసు. 


1975లో యం.డి పూర్తి చేస్తున్న రోజుల్లో సంఘానికి బాగా 
దగ్గరయ్యాను. ముంబాయిలోను మెడికల్‌ కాలేజి కార్యాలయానికి 
సమీపంలోనే ఉంది. నేను తరచుగా కార్యాలయానికి వెళుతుండేవాడిని. 
ఈకాలంలోనే పూజ్యబాలాసాహెబ్‌జీతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. 
యం.డి అయిపోయాక ్రచారక్‌గా వెళ్ళాలనే కోర్కె ఉండేది. కాని 1981 
తర్వాత _ విశ్వహిందూపరిషత్‌ నిర్వహించే వైద్యసేవా కార్యంలో 
పనిచేయమన్నారు. విశ్వహిందూ పరిషత్‌ వైద్యశాలలో పని చేయడానికి 
వెళ్ళే ముందు బాలాసాహెబ్‌జీని కలిశాను. ఈ కార్యంలో తొడ్పడగలి 
వ్యక్తుల పేర్చు ఎన్నో చెప్పారు. అంత మందిని గుర్తుంచుకోవడం అంటి 
సామాన్యమైన విషయంకాదు. 

1981-87 మధ్య కాలంలో బాలాసాహెబ్‌జీతో ఎక్కువ 
కలుస్తుండేవాడిని. ఆ రోజుల్లోనే బాలాసాహెబ్‌జీ మీద ఆరు వ్యాసాలు 
కూడా వ్రాశాను. ఈ వ్యాసాలలో కూడా అనేక విషయాలపైన కాస్త 
దురుసుగానే వ్యాఖ్యానాలు చేశాను. 

1987 ఫిబ్రవరి మాసంలో నేను, ఇంకా ఒకరిద్దరు డాక్షర్టు 
బాలాసాహెబ్‌జీని కలిసి మన సంఘ సంపర్కంలో ఉండే సేవా (ప్రవృత్తిగల 

159 


డాక్షర్తందరితొ కలిసి ఒక కాన్ఫరెన్స్‌ పెట్టాలనే విషయం చర్చించాము. 
దీనిలో డాక్టర్లు, సంఘ (ప్రముఖులు కలిసి చర్చించాలని, ఇప్పుడు సేవ 
పేరుతో జరుగుతున్న మతాంతరీకరణ వైరా దుష్కార్యాలకు 
అడ్డుకట్టువేసేందుకు తీసుకోవలసిన చర్యలేమిచో కూలంకషంగా 
చర్చించాలని ప్రతిపాదించాను. చాలాకాలంగా ఇలాంటి కాన్ఫరెన్సు 
పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఏదో ఒక అడ్డం రావటంతో అది 
కుదరడంలేదు అని కూడా బాలాసాహెబ్‌జీకి వివరించాను. ఇరవై 
నిమిషాలు మేము చెప్పినదంతా విన్నాక బాలాసాహెబ్‌జీ మమ్మల్ని ఆబాజీ 
దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ కాన్ఫరెన్సు నిర్వహణకు సంబంధించి 
మార్గదర్శనం చేయమని పురమాయించారు. బాలాసాహెబ్‌జీ దగ్గర నుండి 
సూచన వచ్చాక ఆబాజీ ఇక కార్య రంగంలో దిగారు. 


ఆబాజీ తమ వద్ద దేశవ్యాప్తంగా అక్కడొకరు, ఇక్కడొకరుగా ఉన్న 
స్వయంసేవక డాక్షర్ల అడ్రసులు వ్రాసిపెట్టుకొన్నారు. కేవలం అడ్రసులు 
మాత్రమేకాదు వారితో చక్కటి సంపర్కం కలిగి ఉన్నారు. ఇంత మంది 
డాక్టర్లతో వ్యక్తిగతంగా సంపర్కం పెట్టుకోవడం అంటే అనితర సాధ్యమైన 
పని. కాన్ఫరెన్సు ఏర్పాటు చేసుకోవాలని నిర్భయం జరిగింది. వీరందరికి 
ఉత్తరాలు వ్రాయమని ఆబాజీ నాకు పురమాయించారు. ఆ ఉత్తరం 
నమూనా ఒకటి నాకు ఇచ్చి దానిని జిరాక్స్‌ తీయించి అందరకీ 
'పంపించమన్నారు. వారు రోజూ కొన్ని పేర్టు ఎంపిక చేసి వారి అడ్రసులు 
నాకు పంపేవారు. నేను జిరాక్స్‌ తీసిన ఆ ఉత్తరాలు పోస్టులో 
పంపుతుండేవాడిని. ఆ ఉత్తరంలో సమాజంలో ఉన్న ఇతర డాక్షర్లకు 
'సేవావ్రతి డాక్షర్లకుగల తేడా ఏమిటో వివరిస్తూ వీరు నిర్వహించవలసిన 
కార్యభారాన్ని విపులంగా తెలియజేయడం జరిగింది. పరస్పరం 
అభిప్రాయాల కలబోత ద్వారా మనం ఎంతైనా సాధించవచ్చునని, ఆ దిశలో 
ఈ కాన్ఫరెన్సు ఎంతో అవసరమని తెలియజేశారు. 


160 


1988లో జరిగిన (ప్రతినిధుల సభలో కూడా ఈ విషయం 
ముచ్చటించడం జరిగింది. విభిన్నమైన (గ్రూపులతో కలిసి మూడుసార్లు 
విషయం చర్చించడం జరిగింది. మా.శేషాద్రీజీతోపాటు కర్నాటక నుండి 
వచ్చిన (ప్రతినిధులు కూడా ఈ ఆలోచనను బాగా మెచ్చుకొన్నారు. మనం 
సేవారంగంలో పైద్యసేవలు అందించడానికిగల కారణాలు దానికి 
సంబంధించిన వివరణలు, దాని ప్రయోజనాలు అన్నీ వివరించడం 
జరిగింది. నేషనల్‌ మెడికల్‌ ఆర్గనైజేషన్‌ పేరిట ఒక సంస్థను ఏర్పాటు 
చేయనున్నట్టు కూడా (ప్రకటించడం జరిగింది. కొన్ని సందర్భాలలో నేను 
మాట్టాడుతున్నపుడు కాస్త దురుసుగానో, పరుషంగానో ఉన్నట్టు గమనిస్తే 
ఆబాజీ వెంటనే సరిదిద్దేవారు. 

కాన్ఫరెన్సులో చదవవలసిన కీలక (ప్రసంగాన్ని తయారుచేయ 
వలసిందని ఆబాజీని అభ్యర్షించడం జరిగింది. యన్‌.యం.ఒ పనితీరు, 
ఆశయాదర్శాలు ఇలా ఉండాలని పాయింటు వ్రాసి ఇచ్చాను. వారు దానికి 
రూపురేఖలు దిద్ది సకారాత్మక దిశా నిర్దేశకం చేస్తూ సుతిమెత్తటి భాషలో 
50 పేజీల (ప్రసంగం తయారు చేశారు. వైద్య వృత్తిలో పాటించవలసిన 
నైతిక విలువలు, సేవాభావ దృక్పధం విజయవంతంగా కొనసాగాలంటే 
ఆర్గనైజేషన్‌ అవసరం ఆ (ప్రసంగంలో ప్రముఖంగా చోటు చేసుకొన్నాయి. 
సేవా ప్రకలృాల యోజనలో భాగంగా వైద్యసేవలు అందించడానికిగాను 
సుశిక్షితులైన డాక్షర్ల సేవలు సద్వినియోగపరచుకొనే దిశలో “నేషనల్‌ 
మెడికల్‌ ఆర్గనైబేషన్‌' కల్పన ఒక మైలు రాయివంటిది: 


ఆ తర్వాత నేను ఆబాజీని నాగపూర్‌లోను, బొంబాయిలోను 
తరచుగా కలుస్తుండేవాడిని. నా భార్యకు కూడా ఆబాజీ పట్ట ఎంతో 
ఆప్యాయత ఉండేది. ఆమె అభిమతానికి తగ్గట్టుగా ఆబాజీ కూడా ఎంతో 
అనురాగంతో చిన్నచిన్న కానుకలు ఇచ్చేవారు. ఒకసారి ఈ దేశపు వైద్య 


సంస్కృతి తెలియపరచే '' స్రైంగ్‌ మెడిసిన'' అనే పుస్తకం కానుకగా ఇచ్చారు. 
161 


కాన్చరెన్సు ఏర్పాట్ల  సందర్భంలోనైతేనేమి, ఆతర్వాత ఈ 
ప్రయోగాన్ని అమలు పరచడం విషయంలోనేమి నేను ఆబాజీతో 
షుమారు ఏడు సంవత్సరాలు అతి సన్నిహితంగా కలిసి పని చేశాను. ఏదైనా 
ఒక అంశం (ప్రముఖంగా వెలికి తీసుకురావాలంటే అది ఆయన అనుకొన్న 
రీతిలో (ప్రకటితమయ్యే వరకు సున్నితంగా చెపుతూ మార్పులు, చేర్పులు 
చేయిస్తుండేవారు. ఒకసారి మెడికల్‌ కాలేజీలలో కేపిటేషన్‌ ఫీజుకు 
సంబంధించి సవివరమైన రిపోర్టు ఒకటి తయారుచేయమన్నారు. నేను 50 
పేజీల రిపోర్టు తయారు చేశాను. అది ఆబాజీ చదివారు. భాష 
విషయంలోను, వ్యక్తీకరణ లోను దుందుడుకుపోకడలున్న (ప్రతి చోట మళ్లీ 
మార్చి వ్రాయించారు. అలాగే ఒకసారి యన్‌. యం. ఒ తాత్విక చింతన, 
సంఘటన _ అవసరం, సేవావ్రతుల కర్తవ్యం ఇత్యాది విషయాలు 
విపులీకరిస్తూ ఒక పేపరు తయారుచేశాను. ఆ సందర్భంలోనే 
కమ్యూనిష్టులు, సోషలిష్టులు చేస్తున్న తప్పిదాలు బహిర్గతం చేస్తూ ఒక 
సుదీర్థమైన వ్యాసం వ్రాశాను. ఆబాజీ అది చదివాక తగు మార్పులు 
సూచిస్తూ ముందుగా దాన్ని సంక్షిప్తం చేయమన్నారు. అప్పుడే 
చదువరులకు ఆసక్తి కలుగుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 
మళ్ళీదానిని తగ్గించి వ్రాశాను. వాస్తవానికి నాలో ఏ విషయంపైన అయినా 
(వాయగల శక్తియుక్తులున్నాయి, విషయపరిజ్ఞానం ఉంది, ఉడుకుతనం 
ఉంది, ,బావావేశమూ ఉంది, అర్హతలూ ఉన్నాయి అలాంటి నేను వ్రాసిన 
దాన్ని తిరగ వాయించడం అంటే అంత సులువైన పని కాదు. కాని 
ఆబాజీలోగల ఆకర్షణ ఏమిటోగాని ఆయన కోరుకొన్న విధంగా 
విషయవ్యక్తీకరణ వచ్చేంతవరకు మాచేత మార్చి వ్రాయించేవారు. ఆ 
చెప్పడంలో ఏ రకమైన "అభిజాత్యంగాని, పెడసరపుధోరణిగాని ఉండేది 
కాదు. సంప్ట (ప్రగతిని ప్రధానంగా చేసుకొని చెపుతున్నారన్నదే దానిలోని 


162 


ఆంతర్యం అని అందరం అర్దం చేసుకొనేవారం. వాస్తవానికి నా అంతట 
నేను వ్రాసిన విషయాలు లేవనే చెప్పవచ్చు. ఆయన చెప్పివ్రాయించినవే 
అన్నీను. యన్‌. యం.ఒ లోని డాక్షర్లందరితో వారికి సన్నిహిత సంబంధా 
లుండేవి. మాలో నిక్ష్తిప్త్రమైయున్న శక్తియుక్తులను వెలికి తీసి, “నీవెంత పని 
చేయగలవో చూడు! అని భుజం చరిచి ముందుకు నడిపించిగల సామర్ద్యం 
ఆబాజీలో పుష్కలంగా ఉంది. 1988,89,90- మూడు సంవత్సరాల 
పాటు మేమంతా అవిరళ కృషి చేసాము. 


ఆ తర్వాత కారణాలు ఏవైనా కానీండి అంతర్గత విభేదాల వల్ల సంస్థ 
చితికిపోయింది. ఆబాజీ కూడా ఆరోగ్యకారణాలవల్లకాని, పని వత్తిడి వల్ల 
గాని దానిని నియంత్రించడంలో దృష్టి సారించలేకపోయారు. 1990 
అక్టోబర్‌లో పరిస్టితి చేయిదాటిపోయింది. నేను మార్చి1991 నాటికి 
నాగపూర్‌ తిరిగి వచ్చేశాను. నా భార్య అంతకు ముందే వచ్చేసింది. 
ఆతర్వాత కూడా ఆబాజీ మా ఇంటికి తరచుగా వచ్చేవారు. 


ఆబాజీని గూర్చి ఒక విషయం తప్పుకుండా చెప్పాలి. అయన 
కేవలం యం.బి.బి.యస్‌ ప్యాసయిన డాక్టరు. అయన జీవితంలో వైద్యం 
చేసిన పేషంట్‌ ఒకే ఒకవ్యక్తి-సర్‌సంఘచాలక్‌. కాని అయన సలహామేరక 
వివిధ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకొన్న పేషంట్టు మాత్రం అనేకుల 
ఉన్నారు. వారు వైద్యుడుగా కూడ అతి సూక్మగ్రాహి. ఎంతో చక్కటి 
సలహాలిచ్చేవారు. వైద్యానికి సంబంధించి పాక్షికమైన దృప్టగాక “హోరిస్టిక్‌ 
విజన్‌' ఉండేది, ఆయన చదివినది యం.బి.బి. యస్‌ అయినప్పుటికి 
అపారమైన వైద్య జ్ఞానం ఉండేది. ఈనాటి డాక్షర్రవలె కాదు. ఈనాడు 
సూపర్‌ స్పెషాలిటీస్‌ వచ్చాక ఎవరికీ సంపూర్ణ పరిజ్ఞానం లేకుండా 
పోతోంది. కార్డియాలజిస్ట్‌, న్య్యూరాలజ్రో, పిడియా(ట్రిస్టి ఉన్నారేగాని 
ఫిజిషియన్లు కరువవుతున్నారు. వనవాసీకళ్యాణా(శ్రమ్‌ (ప్రముఖులు (శ్రీ 


163 


కేశవ్‌ కేల్కర్‌ తమాషాగా, “భారతదేశంలో ఏ విషయం ప్రస్తావించినా అది 
హిందూయిజం మైనస్‌ ఇంకొకటీ అవుతుందిగాని మరొకటి కాదు. అలాగే 
పైద్య శాస్త్రంలో ప్రతిదీ “ఫిజిషియన్‌ మైనస్‌ ఇంకొకటి” అవుతుందేగాని 
మరొకటికాదు. ఆబాజీ ఆ విధంగా చూచినప్పుడు మంచి ఫిజిషియన్‌. 

చివరిరోజులలో ఆయనకు నేనే వైద్యం చేశాను. ఆయనకు ఊపరి 
పీల్చుకోవడం కష్టమైపోయింది. ఆధునిక వైద్యశా,స్త్రులో గుండె, కిడ్నీలు, 
లీవర్‌ దేనికైనా మంచి వైద్యం ఉందిగాని ఊపిరి తిత్తులు చెడిపోతే వాటిని 
మార్చివేసే అవకాశం లేది. డా.ధర్‌ కూడా రోజు వచ్చి చూచిపోయే వారు. 
నేను, ఇంకా ఇతర డాక్షర్లు సంప్రదించకొని వైద్యం చేస్తుడేవారం. ఆబాజీ 
కూడా తనకు జరుగుతున్న వైద్యాన్ని గూర్చిచర్చించేవారు. ఆయన వైద్యం 
వద్దనలేదుగాని అంత ఆసక్తి కూడా కనపరచినట్టు లేదు. అయ్యేదేదో 
అవుతుంది అన్న ధోరణిలోనే ఉండేవారు. 


ఆ స్థితిలో బాలాసాహెబ్‌జీ ఆయనను కలుకుకోవాలని కోరారు. 
స్వయంగా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతకంటె తీవ్రంగా 
ఉన్న పరిస్థి ఆబాజీది. వారిద్దరి సహచర్యం ఇప్పుటిదా? ఐదు దశాబ్దాలకు 
పైగా ఉన్న అనుబంధం. సాటి కార్యకర్తగా, స్నేహితుడిగా, ఆత్మీయుడిగా 
పెనవేసుకుపోయిన అనుబంధం అది. ఆ స్టితిలో వారిద్దరు కలిస్తే ఎలాంటి 
భావోద్వేగం చోటుచేసుకొంటుందో మనం ఊహించవచ్చు. డాక్టరుగా వారి 
కలయిక నాకు ఇష్టం లేదు. కాని కాదనే శక్తి కూడా లేదు. ఏమి ప్రమాదం 
ముంచుకొస్తుందో అన్న శంకతో అన్ని జాగ్రత్తలు తీసుకొని వారి 
కలయికకు అనుమతిచ్చాం. ఏ ప్రమాదం జరగలేదు. ఊపరి 
పీల్చుకొన్నాం. ఆబాజీని చూడటానికి (శ్రీయుత అశోక్‌ సింఘాల్‌, 
+ మురళీమనోహర్‌ జోషి దతోపంత్‌ ఠేంగ్రీ ఇంగా అనేక మంది ప్రముఖులు, 
వచ్చేవారు. ఒక రోజు అటల్‌ బిహారీజీ వచ్చారు. వారు వచ్చాక మా 


164 


ఆస్పత్రిలో మొత్తం, 'ఇంత సామాన్యంగా కనిపించే ఈ రోగి ఎంతటి 
మహాపురుషుడో' అనుకోనారంభించారు ఆబాజీని గూర్చి. 


చివరిగా నా హృదయంలో ఉన్న మాట ఒకట మీ ముందు పెట్టి 
ముగిస్తాను. నేనేగనుక 1945 నాటికే యంబిబియస్‌ ప్యాసయిండి 
సర్‌సంఘచాలక్‌గారికి సహాయకుడుగా ఊండవలసివస్తే హనుమంతుడు 
గనుక సర్వకాలసర్వావస్టలలో రామనామస్మరణ లో గడిపిన విధంగా ఒకే ఒక 
వ్యక్తి సేవలో ముప్పై ఎనిమిది సంపత్త్రరాలు గడపడం సాధ్యమయ్యేదా! 
ఇరువై నాలుగు గంటలు సర్‌సంఘబాలక్‌ గారికి నీడలా వుండీ 
మరోవిషయం ఏది ఆలోచించకుండా సాంత అస్తిత్వాన్ని మరచిపోయి 
మసలుకోవడం సాధ్యమయ్యేదా? దతోపంత్‌ రేంగ్రీగారు ఆబాజీకి 
(శ్రద్దాంజలి ఘటీసూ వారిని 'ఆత్మవిలోపి” అన్నారు. ఈ 'ఆత్మవిలోపి' 
స్టితిని పొందటానికి ఇసుమంతడ్జైనా అహంకారానికి చోటివ్వక తనను 
తాను మర్చిపోవలసి ఉంటుంది. నాకైతే ఇది ఊహకందని విషయమే. ఒక 
వ్యక్తితనను తాను ఇంతగా తగ్గించకోగల్లడం అనేది విశ్వసించగల 
విషయమా అని విస్తుపోతుంటాను. ఇది ఆబాజీకే సాధ్యమైంది. 


ఆత్మవిలోపి ఆబాజీ 


(1995 డిశంబర్‌ 6నాడు నాగపూర్‌ మహానగర్‌ సంఘశాఇ 
రేషంబాగ్‌లోని డా.హెడ్గెవార్‌ సభాభవనంలో ఏర్పాటుచేసిన సభలో 
డా.ఆబాజీ థట్టేకు శ్రద్దాంజలి ఘటిస్తూ (శ్రీ) దత్స్‌పంత్‌ ఠేంగ్టీ చేసిన 
(ప్రసంగంలోని భాగం) 

గురూజీ తమ బైఠక్‌లలో తరచు సంఘ స్వయంసవకులు 
'ఆత్మవిలోపి'లు కావాలి అంటుండేవారు. “ఆత్మవిలోపి' అనే శబ్దం అద్దం 
చేసుకోవడం కష్టమైన పని. ఈ  శబ్బార్దాన్ని గ్రహించేట్టు 


165 


చేసేందుకు,గురూజీ తరచుగా అలెగ్జాండర్‌ పోప్‌ వ్రాసిన ఆంగ్ర కవితలోని 
పంక్తులు వినిపించేవారు. కవిత శీర్షిక 'ఓన్లీ టు సాలిట్యూడ్‌'. కవితలోని 
ఆఖరి పంక్తులు ఇలా సాగుతాయి."Thus let me live unseen 
unknown' అంటే నన్ను ఎవరూ మాడనటుగాను గుర్తించన ట్టుగాను, నేను 
జీవించేట్టుచూడు. ThU$ Unlamented let me 616 అంటే నా చావు 
ఎవరికీ దుఃం కల్లించకుడుగాక. TNU$ 6౧12౧6౧186 let me die still 
from the world and not a stone instil where | lie అంటే 
ఎవరికీ తెలియని రీతిలో నేను తెరమలుగుకావాలి, శాశ్వత నిద్రకులోనై 
ఈ చోట పాతి పెట్టబడ్డానన్న విషయం తెలిపే చిన్న రాతి ముక్కకూడా 
అక్కడ ఉంచబడకుండుగాక. 

ఈ వాక్యాలు గురూజీ తరచు జ్ఞప్తికి తెచ్చేవారు. అందుకు 
తగివట్టుగానే గురూజీ తమ మృత్యుపత్రంలో 'నాకు ఎలాంటి స్మారకం 
నిర్మించరాదు? అని స్పష్టంగా ప్రాశారు. ఈ వాక్యాలను సరియైన ఏధంగా 
అర్హంచేసుకొని, ధారణ చేసి, ఆచరణలో పెట్టిన ఆబాజీ శారీరకంగా మన 
మధ్య లేకున్నప్పుటికి ఆదర్శ రూపంలో మన మధ్య ఉంటారు.వారి 
జీవితం ద్వారా మనను (ప్రభావితం చేసిన గుణ సముచ్చయాన్ని నిరంతరం 
అనుకరించడమే వారికి నిజమైన (శ్రద్దాంజలి. వారిలో దర్శన మిచ్చిన 
ఆత్మలోపన ప్రవృత్తి మనలో కూడా నింపుకొందాం ఈనాడు మన చుట్టూ 
ఉన్న వాతావరణంలో ఇలాంటి ప్రవృత్తిని నింపుకోవడం అంటే కష్టతరమైన 
పనే. అయినపుటికి పట్టుదలతో (ప్రయత్నిద్దాం. ఆత్మవిలోపనం అనే 
శబ్బానికి అది సంక్షిప్తంగా గురూజీ “నేను'లేదు అంతా 'నీవే' అని అర్దం 
చెప్పారు. సూత్రప్రాయంగా పూజ్య గురూజీ అందించిన ఈ సందేశం 
'మనస్సులో ఉంచుకొని ఆబాజీని అనుకరించే ప్రయత్నం చేద్దాం. అదే 
నిజమైన శ్రద్దాంజలి. 


166 


FAR TRE 
hia iy గ్య న గ 
41 


iy 


wa ride 
ial " బలీ 


స! oH 


Ha 


at nr ఫే 
సం Fr, 
Fr] 


re 





5 
or 


Eo 





